ప్రజాపక్ష మేధావి - అరుదైన బుద్దిజీవి 


డాక్టర గురుకుల మిత్ర 


జీవితం, ఆచరణ, కృషి 
(వ్యాస సంకలనం) 


ప్రచురణ 
జతుల విముక్తి నమాఖ్య 


ప్రజాపక్ష మేధావి - అరుదైన బుద్ధిజీవి 
దా. గురుకుల మిత్ర 
జీవితం, ఆచరణ, కృషి 
(పది వ్యాసాల సంకలనం) 


ప్రచురణ 
జాతుల విముక్తి సమాఖ్య 


సంకలనం & సంపాదకత్వం 
గౌరవ్‌ 
విజ్ఞప్తి : ఇందులోని అభిప్రాయాలన్నీ ఆయా రచయితలు, 
వ్యాసకర్తలవి మాత్రమే. పుస్తక సంపాదకుడు తప్పనిసరిగా 
వాటన్నింటితోనూ ఏకీభవించనవసరం లేదు. 
కాపీలెఫ్ట్‌ : సర్వహక్కులు సమాజానివి 
ఆగస్టు 2024 


మూల్యం - అమూల్యం 


వివరాలకు 
gouravmeka@gmail.com 


జననం 1986 - మరణం 2007 


Dr. Gurukual Mitra 
M.D., (Shaang Hai) D.S.l., (Schichia Chauang) 
D.B.F. (Ho Bei) D.O.S. (Ain yang) 0.5. (Beijing) 
(Trust for Research in Integrated Medicine) 
President : TRIM. 


డా. గురుకుల మిత్రా విశిష్టమైన మనస్తత్వం గల వ్యక్తి. ఆయన బాల్యం, 
సామాజిక నేపథ్యం, గుంటూరు జిల్లా రేపల్లెలో గడిచింది. ఉమ్మడి కమ్యూనిస్టు 
పార్టీగా ఉండిన ఎ.ఐ. ఎస్‌. ఎఫ్‌లో చురుకైన పాత్ర పోషించారు. గుడివాడలో హోమియో 
వైద్యం చదివాడు. కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి వంటి తర్వాతి తరం 
నాయకులు ఆయన సహాధ్యాయులు. విద్యార్థి ఉద్యమ సహచరులు. హోమియోపతి 
డిగ్రీ తర్వాత దుర్భర దారిద్ర్యంలో కూడా అనేక చోట్ల పార్టీకోసం పనిచేస్తూ నిరంతర 
అధ్యయనంతో రాటు తేలేవాడు. గిరిజన ప్రాంతాలలో గిరిజనులతో మమేకమై 
తిరిగేవాడు. కలకత్తాలో హోమియోలో పి.జి. చేశాక, చైనాలో ఆక్యుపంక్చర్‌ నేర్చుకుని 
దాన్ని ఆధునికీకరించాడు. సమతా మమతా భావాలతో స్నేహ స్పందనతో ఉన్నత 
విజ్ఞానంతో విలసిల్లే ఆయన సహచర్యంలో గడిపిన వారందరికి ఆ స్మృతులు జీవచైతన్య 
స్ఫోరకాలుగా జీవితాంతం మధురస్కృతులుగా నిలుచుంటాయి. వైద్య శాస్త్రం, మూలికా 
వైద్యంపై అనేక పుస్తకాలు రాశారు. నేడు అందరూ మాట్లాడుతున్న సామాజికన్యాయం 
కోసం మూడు దశాబ్దాల క్రితమే గళం విప్పారు. 1978 నాటికే బలహీన వర్గాలకు 
రాజ్యాధికారం పొందటానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు 
చెప్పలేని సమసంగ వ్యవస్థను అందరికీ అర్ధమయ్యేట్లుగా వివరించి, లక్షల హృదయాల 
ఆకాంక్షలను సోషలిస్టు చైతన్యంతో నింపాడు. 


అంకితం 


జరుగుతున్న జాతుల విముక్తి పోరాటాలు 
అన్నింటికీ... 


సంపాదకుడి మాట 


(ప్రజాతంత్ర విలువల సైనికుడు డా. గురుకుల మిత్రా గారు గతించి 18 
సంవత్సరాలు. తెలుగు సాంఘిక రాజకీయోద్యమ చరిత్రలో ఆయనది చెరగని ముద్ర. 
ప్రత్యామ్నాయ సాంస్కృతిక (స్రవంతికి ఆయనో దిక్సూచి. జాతుల సమస్య గురించి 
మొట్టమొదటిసారి లోతైన అధ్య యనం, విశ్లేషణ సంస్థాగతంగా చేసిన మేధావి. 
బహుళ సమ్మిళిత ఫెడరల్‌ ప్రజాతంత్ర వ్యవస్థ కోసం బలంగా గొంతెత్తిన బుద్దిజీవి. 
ఆ దిశగా తెలుగులో తొలిసారిగా పత్రికలు, సంస్థలు నడిపిన వ్యక్తి. దేశవ్యాప్తంగా 
ఎంతోమంది జిజ్ఞాసు వులతో భుజం కలిపి తిరిగిన నేత. తెలుగు మేథో సమాజంలో 
తెలుగు జాతి విముక్తి సంఘం మొదలు, 'తెలుగిస్తాన్‌ వరకూ చర్చకు పెట్టిన యోధుడు. 
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 

అలాంటి మహానేత కోసం ఆయన తో కలిసి నడిచిన వ్యక్తులు, సన్నిహితులు, 
భావో ద్యమకారులు, కుటుంబ సభ్యులు, శ్రేయో భిలాషులు అందరి అనుభవాలు, 
అభి ప్రాయాలతో ఒక సంకలనం తీసుకురావాలనే ప్రతిపాదన మిత్రులు ముత్యాల 
శ్రీనివాస రావు గారు చాలా కాలం నుండి చేస్తున్నారు. అందులో భాగంగా నాతో 
చర్చించి మిత్రా గారితో సాన్నిహిత్యం కలిగిన కొద్ది మందికి ఆ మేరకు మెసేజుల 
రూపంలో ఈసరికే సమాచారం పంపాం. అనేక ప్రతికూల ప్రజావ్యతిరేక శక్తులు 
కొత్తమొహాలతో విజృంభిస్తున్న ఈ రోజు ఉన్న సంక్షోభ సమయంలో సమసమాజ 
నిర్మాణం కోసం, సమతా భావన కోసం అహర్షిశలు శ్రమించిన డా. మిత్రా వంటి 
ప్రజాపక్ష మేధావిని గురించి భావి తరాలకు తెలియ జేయడం మనందరి కనీస 
బాధ్యత | 

అందులో భాగంగా సంక్షిప్తంగానే ఐనా విభిన్నంగా, కొత్త పాత విషయాలు, 
ముఖ్యంగా డా. గురుకుల మిత్రా గారి వ్యక్తిత్వం, తెలుగు సామాజికోద్యమ పరిణామం 
లో ఆయన స్థానం తదితర అంశాల్ని తడుముతూ వచ్చిన కొన్ని వ్యాసాల్నిలా ఒక్కదగ్గరికి 
చేర్చాం. నిజానికి డా. మిత్రా గారి కోసం కాక పోయినా, ప్రత్యామ్నాయ (ప్రజాతంత్ర 
భావజానికి ఈ పని ఎంతో అవసరం కావున ఇప్పటికే చేసి ఉండాల్సింది. ఐనప్పటికీ 
ఆలస్యానికి చింతిస్తూ, వివిధ రంగాల్లో ఉన్న భావోద్యమ మిత్రుల అనుభవాలు, 
గడిచిన జ్ఞాపకాలని నెమరేసుకుని రాసిన ఓ పది పాత కొత్త వ్యాసాలకు ఇలా వేదిక 


దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + ర్‌ 


కల్పించడం జరిగుతోంది. పునశ్చరణ దోషాలు, అక్షర, వాక్య సమన్వయ లోపాలకు 
పూర్తి బాధ్యత నాదే. 

మిత్రులు, పెద్దలు కీ. శే. భూపతి నారాయణ మూర్తి గారితో జరిపిన చర్చలు, 
ఆయన రచనల ద్వారా తెలుగు జాతి విముక్తి పథానికి గానూ ఒక తరంలో జరిగిన 
నిరంతర కృషి వ్యక్తిగతంగా తెలిసి ఆశ్చర్యపోయిన నేను తర్వాత కాలంలో డా. 
మిత్రా గారి గురించిన అధ్యయనం చేయాల్సి ఉండింది. కానీ, అనేక నెరవేరని 
కోరికలలానే అది కూడా మనసులో మిగిలిపోయింది. ఏవో చిన్నా చితకా రచనలే 
కానీ మిత్రా గారి సమగ్ర సాహిత్యం నేను చదవ లేదు. ఆయన అభిమానులు, 
నన్నిపాతులు పూనుకుని అలాంటి ప్రయత్నం చేస్తే పత్యా మ్నాయ 
ప్రజాతంత్రోద్యమాలకి ఎంతో మేలు చేసిన వారవుతారని నా అభిప్రాయం. 

వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని భిన్నాభిప్రాయాలనీ పక్కనపెట్టి మరుగున వడిన ఒక 
మహా నేత మహోద్యమ స్పూర్తిని భావితరాల కోసం పొందు పర్చడమే లక్ష్యంగా 
అనుభూతులనీ, ఆలోచనల్నీ అక్షరాల రూపంలో పెట్టిన అతి చిన్న ప్రయత్నం ఈ 
సంకలనం. డా. గురుకుల మిత్రా స్మారక వేదిక తరపునుండి మేమిచ్చిన పిలుపుకి 
స్పందించి వ్యాసాలు రాసి పంపిన అందరకీ పేరుపేరునా ధన్యవాదాలు. అనివార్య 
కారణాల వల్ల కుటుంబ సభ్యుల నుండి, అలాగే ఇంకా కొద్ది మంది సామాజిక 
ఆలోచనాపరుల నుండీ అనుకున్న విధంగా వ్యాసాలు రాలేదు. 

అయినప్పటికీ ఇప్పటికీ ప్రయత్నాన్నిలా మీ ముందు ఉంచుతూ భవిష్యత్తులో 
డా. మిత్రా గారి కృషి కోసం మరిన్ని మహోన్నత యత్నాలు జరగాలని మనస్పూర్తిగా 
ఆశిస్తూ ఇక్కడికిలా ఆపుతున్నాను. విమర్శలకు ఆహ్వానం. 


గౌరవ్‌ 


6 + దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


1. దా॥ గురుకుల మిత్రాతో 


నా అనుబంధం 
డా॥ కుమార్‌ గౌడ్‌ 


సామాజిక ఆలోచనాపరులు, తెల్లాపూర్‌, ( 7 


సెల్‌: 9440686102 


డౌ।॥॥ గురుకుల మిత్ర గారితో నాకున్న పరిచయం 1975 సంవత్సరం నుండి 
మొదలయింది. తరువాత కాలంలో అనుబంధంగా మారింది. BHEL ఉద్యోగి అయిన 
నా స్నేహితుడు సంఘమిత్ర ద్వారా, ఆక్యుపంక్చర్‌ వైద్యవిధానము మరియు గురుకుల 
మిత్ర గురించి వినినప్పుడు, నాకెంతగానో కూతూహలం కలిగింది. పరిచయం 
చేసుకున్న కొంత కాలానికి మా మధ్య అనుబంధం వేళ్ళూనుకుంది. కార్యోన్ముఖులమై 
తరచూ లింగంపల్లిలో కలుసుకోవడం, అక్కదే ఒక ఆక్యుపంక్చర్‌ టైనింగ్‌ సెంటర్‌ని 
ప్రారంభించడం వెంటవెంటనే జరిగిపోయాయి. నాతోపాటు నా నివాసస్థలమైన 
తెల్లాపూర్‌ గ్రామములోని నా మిత్రులు మాతో జత కలసి ఆక్యుపంక్చర్‌ వైద్యవిధానానికి 
తోడ్పాటు నందిస్తూ వున్న క్రమంలో మా ఆలోచనల ఏకీభావం, వామపక్ష రాజకీయాల 
వైపుగా మరలి మరోకోణంలో మమ్ములను మేము ఆవిష్కరించుకొనే జీవిత గమనాన్ని 
నేర్చింది. నవభారత్‌ యూత్‌ అసోసియేషన్‌ పేరుతో సామాజిక కార్యక్రమాలు, 
క్రియాశీలకంగా చేయ మొదలుపెట్టి, నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తూ వుండే వాళ్ళం. 

డా గురుకుల మిత్రగారు 1998 సంవత్సరంలో సమసంఘం స్థాపించి, ఆ 
సంఘం పేర ఆర్‌.సి.పురం, లింగంపల్లి, చందానగర్‌, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌ 
గ్రామాలలో సామాజిక కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులు, కుల వివక్షత, బడుగు 
బలహీన వర్గాల రాజ్యాధికారం గురించి ప్రజలలో చైతన్యపరచడం మొదలయింది. 
ఎన్నో ప్రాంతాల నుండివచ్చిన వారు మిత్రగారితో పరిచయం అనంతరం శిష్యులుగా 
మారిపోయేవారు. ఆయన ఈ పరిణామంలో సామాజిక అవగాహన ఇతరులలో 
పెంపొందించేందుకై రాజకీయాల తరగతులు నిర్వహించి, వారిలో నూతన ఉత్సాహాన్ని 
కార్యదీక్షా దక్షతను రేకెత్తించేవారు. ఇలా ఒక సంవత్సరం గడిచిన తరువాత 


దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 7 


డా॥ మిత్రగారికి చైనాలోని డా॥ కొట్నీస్‌ కమిటి పేరుతో చైనాలో ఆక్యుపంక్చర్‌ 
వైద్యవిధానము పరిశీలనకు గాను ఆహ్వానం అందింది. ఆయన 1978 లో చైనా 
వెళ్ళి 3 నెలల తరువాత తనకు ఇద్దరు సహాయకులు కావాలని వారికి చెప్పడం, 
తద్వారా నేను, నా మిత్రుడు సుబ్బారావుకు అవకాశం లభించి, చైనాలో 3౩ నెలలు, 
ఆక్యుపంక్చర్‌ వైద్యవిధానము అధ్యయనం చేయడానికి మార్గం ఏర్పడింది. తరువాతి 
కాలంలో ఈ ఆక్యుపంక్చర్‌ వైద్యవిధానము గురించి అవగాహన తరగతులు 
విజయవాడ, గుంటూరు, ఒంగోలు, దాచేపల్లి, తమిళనాడు చిత్తూరు, ఖమ్మం ట్రైబల్‌ 
ఏరియాలలో విసృతంగా నిర్వహించాము. 

నా జీవిత ప్రస్థానంలో అత్యంత ప్రధానమైన ఘట్టం. నా వివాహము. నా 
జీవిత భాగస్వామి ఎంపికలో కూడా డా॥ మిత్ర గారిది నా తండ్రి లాంటి వాత్సల్యం. 
కనుకనే కులాంతర వివాహానికి నన్ను డ్రరేపించి ముందడుగు వేసేలా నన్ను 
సమాజానికి ఆదర్శంగా నిలబెట్టారు. తన స్నేహితుడైన సాయికుమార్‌ మరదలు 
పార్వతిని నా అర్జాంగిగా ఎన్నిక చేయడం, ఆయన నాకు ప్రసాదించిన వరం. 


ఇక సామాజిక కోణంలో నా జీవితాన్ని నేను విశ్లేషించుకుంటే, సమాజంలో 
వున్న ఆర్థిక అసమానతలు, కులవ్యవస్థ నిర్మూలించే దిశగా కమ్యూనిష్టు పార్టీలు 
భారతదేశంలో విఫలం అయ్యాయని నాకు అనిపించేది. ఆ విశ్లేషణ, తార్మికత నాకు 
డా॥ గురుకుల మిత్ర గారి సహచర్యంలో అభించింది. ఆయన రచనలు బోధనలు 
నా అవగాహనా శక్తికి బలం చేకూర్చాయి. కులం, వర్గం, జాతులు, పునాదులుగా 
సాగిన రాజకీయాలు, ప్రత్యామ్నాయ పోరాట దిశగా, బలహీన వర్షాలకు రాజ్యాధికారం 
ద్వారానే పెనుమార్పు సమాజంలో సంభవం అని నమ్మి, దానికోసం నడుము కట్టిన 
మేధావి డా॥ గురుకుల మిత్ర అనడానికి నేను సజీవసాక్షిని. 

అదే ఆలోచనా విధానాలు మూలాలుగా కల్గిన నేను, ఆయన పట్ల, ఆయన 
విధానాల పట్ల ఆకర్షితుడినై ఆయన్ను వెంబడించే వ్యక్తిగా సన్నిహిత సంబంధాలు 
కల్గి ఉండడానికి దోహదం చేసిన అంశాలుగా నేను సగర్వంగా చెప్పగలను. ఆ 
ఫలాలను నేను తెల్లాపూర్‌ గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా 1981 సంవత్సరం ఎన్నిక 


8 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


కాబడి, నిర్విఘ్నంగా 25 సంవత్సరాల పాటు అందుకోవడం అపూర్వ విజయం. 
ఇందుకు నేనే నిదర్శనం. 


చివరిగా తెలుగు నాట, 5 దశాబ్దాల కాలం పాటు ప్రతి కమ్యూనిష్టు, హేతువాద, 
భౌతిక అభ్యుదయ విప్లవ వాదుల జన జీవనంలో మమెకమై, అనేక ఒడిదుడుకులతో 
జీవితం కొనసాగించిన డా॥ గురుకుల మిత్ర గారు తన జ్ఞాపకాలనీ, ఆశల్నీ 
ఆశయాలను మనందరి ముందు వుంచి 2007 ఏప్రిల్‌ 18న భౌతిక ప్రపంచాన్ని 
వదలి వెళ్ళారు. తాను బోధించిన సైద్ధాంతిక చర్చ ఈ రోజుకీ, నేటి పరిస్థితులకు 
అత్యంత ఆమోదయోగ్యం, ఆచరణీయం. 


నా మటుకు నాకు డా॥ గురుకుల మిత్ర ఆదర్శనీయుడు మరియు 
అనుసరణీయుడు. 


మా అనుబంధం విడదీయలేనిది, మా జీవిత గమనం సమాజం విస్మరించలేనిది. 


బలహీన్‌వర్గాలకు రాజ్యాధికారీర 
సోషలిష్టు వ్యవస్తకు మొసీటీ మెట్లు 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి, ఆచరణ వ్యాస సంకలనం +9 


2. దా॥ మిత్రాతో మితృత్వం 
మహోద్యమానికి మార్గం 


ఇరగబోయిన శ్రీనివాసరావు 
తెలుగుజాతి విముక్తి కోసం/ తెలుగు మహాసభ, నెల్లూరు, 


సెల్‌: 9885307263 

తెలుగునాట విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో 1980 
లలో చారిత్రాత్మకమైన సంఘటన : తెలుగుజాతి విముక్తి సంఘం ఏర్పాటు. 
పూర్వ పరిస్థితి గ 

1968 నుండి 1982 వరకు విప్లవ గ్రూపుల ఆధ్వర్యంలో విప్లవ ఉద్యమాలు 
- పోరాటాల్లో పాల్గొనడం - అనేక వైఫల్యాలు చవిచూడటం జరిగింది. ఈ అన్ని 
అంశాల మీద అనేకమంది మేధావులు, ఉద్యమకారులతో 1982-83 సంవత్సరాల 
మధ్య సుదీర్హమెన సంభాషణలు, చర్చలు చేస్తున్న సందర్భంలో 1983 డిసెంబర్‌ 
నెలలో హైద్రాబాద్‌లో డా॥ గురుకుల మిత్రా గారితో పరిచయం - చర్చలు 
జరపడమైనది. ఆయన అప్పటికే “సమసంగం” అనే ఒక సంస్థను ఏర్పరచి అనేక 
సామాజిక, వైద్య కార్యక్రమాలు కొనసాగించేవారు. 


1983 డిసెంబర్‌లో జరిగిన “సమసంగం” 3 రోజుల పాటు లింగంపల్లి 
(BHEL) హైదరాబాద్‌లో జరిగిన చర్చలు - చివరి రోజున ఒక ముఖ్యమైన మలుపు 
తిరిగాయి. ఏమనగా భారతదేశం ఒకదేశం కాదని, బహుజాతుల బందిఖానా అని, 
భారత ఉపఖండమని. 


భారత ఉపఖండంలో జరుగుతున్న జాతుల విముక్తి ఉద్యమాలను, వివిధ 
జాతులను అన్నిరకాలుగా దోపిడీ, పీడనలకు గురిచేస్తున్న టాటా, బిర్లా, అంబానీ, 
ఆదాని, గుజరాతీ గుత్త పెట్టుబడిదార్ల దోపిడీ దమననీతి గురించి, నయా ఢిల్లి 
సామ్రాజ్యవాద దోపిడి గురించి సువివరంగా చర్చలు జరిగినాయి. తెలుగుజాతిని 
ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎలా వివక్షతకు గురిచేస్తున్నాయో సవివరంగా 
చర్చ జరిగింది. సర్వ స్వతంత్ర్య తెలుగు రాజ్యస్థాపన, తెలుగు ప్రజా రిపబ్లిక్‌ కోసం 
పోరాట అవసరం, ఆవశ్యకతల గురించి డా॥ మిత్రా గారు చాలా స్పష్టమైన అవగాహన 
కల్పించారు. 


10 + దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


1984 జనవరి 1వ తారీఖున నెల్లూరులో తెలుగుజాతి విముక్తికై 
స్వాతంత్ర్యపోరాట నినాదంతో “తెలుగుజాతి విముక్తి సంఘం” ఏర్పాటు - ప్రకటన 
జరుగుతుందని తీర్మానించడమైనది. 

ఆ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో అప్పటి జాతుల స్వయం నిర్ణయాధికారం, 
తెలుగుజాతి స్వేచ్చా, స్వాతంత్రాలకై అంకితభావంతో పనిచేస్తున్న పలువురి మిత్రుల, 
ఉద్యమకారుల చొరవతో, సహకారంతో నెల్లూరు నడిబొడ్డున ఆంధ్రమహాసభ 
మందిరంలో - ఒకరోజు మహాసభ , సాయంత్రం పురవీధులగుండా తెలుగు స్వాతంత్ర్య 
నినాదాలతో ఉమ్మడి రాష్ట్ర వ్యాపితంగా వచ్చిన మిత్రులతో భారీ ర్యాలీ, నెల్లూరు 
కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఆవరణలో బహిరంగసభ దిగ్విజయంగా జరిగాయి. 

డా॥ గురుకుల మిత్రా జాతీయ అధ్యక్షులుగా, భూపతి నారాయణ మూర్తిగారు 
జాతీయ ఉపాధ్యక్షులుగా, నేను (ఇరగబోయిన శ్రీనివాసరావు) జాతీయ ప్రధాన 
కార్యదర్శిగా వివిధ జిల్లాల ప్రతినిధులు కార్యవర్గ సభ్యులుగా 29 మందితో ఏర్పాటు 
గావించబడింది. 

1984 జనవరి నుండి మిత్రా గారి స్నేహం. మార్గదర్శకాలతో ఆంధ్ర, 
తెలంగాణా, రాయలసీమ జిల్లాలు అన్నింటిలోను సభలు, సమావేశాలు, చర్చలు 
విసృతంగా జరిగాయి. ఆయన మేధస్సుకు తోడు సహ ఉద్యమకారులు అయిన 
కోవెన - కోసూరు వెంకట నర్సింహం గారు అనిశెట్టి సాయికుమార్‌, కుమార్‌ గౌడ్‌, 
డా॥ జయకుమార్‌, అంబటి నర్సింహరావు, ముత్యాల శ్రీనివాసరావు, పల్లపోలు 
సాంబయ్య, డా॥ తులసి సోమేశ్వరరావు, డా॥ యమల సుదర్శనం, డా॥ సాయినాథ్‌, 
డా॥ ఏనుగు నర్సింహారెడ్డి లాంటి వందలాది కార్యకర్తలు, సహచరులతో “తెలుగు 
జాతి విముక్తి” నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక దశాబ్ధం పాటు పెద్ద ప్రచార 
ఉద్యమ ప్రభంజనం జరిగింది. 


నిర్బంధాలు : 

1984 ఫిబ్రవరిలో చిత్తూరు జిల్లా, (శ్రీ కాళహస్తిలో జరిగిన బహిరంగసభ 
ఉపన్యాసాన్ని ఆరోపణగా - 2 సంవత్సరాల తర్వాత ప్రధాన వక్తలమైన నేను, డా॥ 
మిత్రా; యమల సుదర్శన్‌ల మీద కాళహస్తి కుట్రకేసు బనాయించి 1992 వరకు 
విచారణ జరిపారు, చివరకు కేసు కొట్టివేశారు. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 11 


ఈ కేసులో మిత్రా గారి ఆధ్వర్యంలో మేము కేసును స్వయంగా వాదించుకొనడం 
ద్వారా రాష్ట్రాలకి స్వయం నిర్ణయాధికార ఆవశ్యకతను ముందుకు తేవడం జరిగింది. 


1990లో తమిళనాడు తంజావూరులో జరిగిన శ్రీలంక తమిళుల మీద 
మారణకాండ అంశం మీద సదస్సుకు తెలుగు ప్రతినిధులుగా హాజరైన మిత్ర గారు 
నేను (శ్రీనివాసరావు) అరెస్టు గావడం జరిగింది. (ప్రముఖ తమిళ జాతీయ 
ఉద్యమనాయకుడు మధురై మాజీ ఎం.ఎల్‌.ఏ. గ్రీ నెడుమారన్‌ గారు ఆయన 
ఉద్యమ సహచరులు 70 మందితో పాటుగా “తిరుచునాపల్లి” సెంట్రల్‌ జైలు యందు 
1 నెల రోజుల పాటు రాజకీయ ఖైదీలుగా నిర్బంధించడం జరిగింది. 

చిత్తూరు జిల్లా పీలేరులో కూడా సభ - సమావేశాలు విచ్చినం చేసి నిర్బంధాన్ని 
విధించారు. 

జాతులు - భాష, కుల సమస్య - మహిళా సమస్యల మీద డా॥ మిత్రా గారు 
విశేషమైన శాస్త్రీయ అవగాహన కల్పించేవారు. 

ఆయన సలహా - సూచనలు మేరకు జనజీవన పాలనా బోధన రంగాలలో 
ప్రజల తెలుగుభాషా అమలుకై “తెలుగు మహాసభ” ను ఏర్పరచడం జరిగింది. 
తెలుగు మహాసభ పేరిట విసృతమైన ప్రజా ఉద్యమం - ప్రచారం ఉవ్వెత్తున జరిగింది. 
అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు గారు స్పందించి - ఉత్తర ప్రత్యుత్తరాలు, 
జన జీవన, పాలనా, బోధన కార్యక్రమాలన్ని తెలుగులోనే జరగాలని 
ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు అధికార భాషా సంఘం ఛైర్మెన్‌ - అధ్యక్షులు 
ఆచార్య నండూరి కృష్ణమాచార్యులు, డా॥ కుసుమ కుమారి గారు వగైరాలు స్పందించి, 
హైదరాబాద్‌, బాపట్ల, నెల్లూరు, విజయవాడ, పాలకొల్లు, గుంటూరు, పల్నాడు, 
తెలంగాణ, రాయలసీమ పలుచోట్ల తెలుగు భాషా ప్రియులు, సాహితీవేత్తలు - 
ప్రజాస్వామ్యవాదులతో కలిసి సదస్సులు నిర్వహించడం జరిగింది. 

డా॥ మిత్రా గారి ఆధ్వర్యంలో భరతఖండంలోని వివిధ జాతుల ప్రతినిధులు, 
తమిళనాడు, అస్సాం, పంజాబీ, బెంగాలీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట, ఒరిస్సా, 
కాళ్ళీర్‌ ప్రాంతాల నుండి హాజరయినారు. 

కేంద్ర - రాష్ట్ర సంబంధాలు ఎలా వుండాలి, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు 
కావాలి, అనే నినాదం ప్రముఖంగా ముందుకు రావడం, జస్టిస్‌ సర్మారియా అధ్యక్షతన 
వున్న “సర్మారియా కమీషన్‌”తో సంప్రదింపులు జరిగాయి. అదే విధంగా రాజకీయంగా 
తేదేపా అధినేత ఎన్‌.టి.రామారావు గారితో వివిధ విప్లవ గ్రూపుల నాయకులతో 


12 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


జాతుల స్వయం నిర్ణయాధికారం, కేంద్ర - రాష్ట సంబంధాలు అనేక విషయాల 
మీద అనేక సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి. 

జాతుల స్వయం నిర్ణయాధికారం - కులాల (అణగారిన) ఆత్మగౌరవం అన్ని 
అంశాలు ఆంధ్రప్రదేశ్‌లో చర్చకు తెచ్చిన మేధావి డా॥ మిత్రా గారు. కాపునాడు 
ఆవిర్భవానికి ఆద్యుడు కూడా, కుల గణన అన్న అంశం ఆనాడే తెరమీదకు తెచ్చిన 
బహుముఖ ప్రజ్ఞాశాలి. 

ఆయన సహచర్యంలో - నాయకత్వంలో అనేక విశిష్టమైన అంశాల మీద 
చరిత్ర, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై హేతువాద కోణంలో మా అందరికి 
ఎంతో స్ఫూరిదాయకంగా అవగాహన కల్పించేవారు. 

ఆయన ఓపిక, పట్టుదల, హేతువాద దృక్పథంగా అనేక విషయాలను 
సాహసోపేతంగా అవగాహన కల్పించి ఉత్తేజ పరిచేవారు. మిత్రా గారి ప్రేరణ వలన 
విప్లవ గ్రూపులలో కూడా గణనీయమైన మార్పు వచ్చి జాతుల సమస్య, కుల సమస్య, 
భాషా సమస్యలను అతి ముఖ్యమైన అంశాలుగా తీసుకున్నారు. 

తెజావిసం, తెలుగు మహాసభ ప్రభావంతో పొరుగు రాష్ట్రాలు, తెలుగు ప్రాంతాలు 
కూడా ఉత్సాహంగా కదిలాయి. తమిళనాడు ధర్మపురి జిల్లా, కర్ణాటక కోలారు జిల్లా, 
ఒరిస్సా బరంపురం జిల్లాల్లో జాతుల - భాషా స్వయం ప్రతిపత్తి మీద సదస్సులు ఆ 
ప్రాంత ప్రజలు నిర్వహించారు. 

డా॥ మిత్రా స్ఫూర్తి, ప్రేరణతో కోవెన గారు, భూపతి నారాయణ మూర్తిగారు 
అనేక వినూత్నమైన రచనలు “జాతులు - కులం - భాషా” అంశాల మీద 
చేయగలిగారు. తెలుగునాట తెలుగుజాతి విముక్తికె ఒక ప్రభంజనంలాగా భూపతి 
నారాయణ మూర్తిగారు, కోవెన, శ్రీనివాసరావు, ముత్యాల గ్రీనివాసరావు, పత్తివాటి 
మల్లేశ్వరరావు, మోహన్‌ రెడ్డి, కుమార్‌ గౌడ్‌ గారు, సుదర్శన్‌ గారు, గడ్డం రుక్మిణి 
గారు ఇంకా అనేక వందలాది మంది ఉద్యమ సహచరులు - అందరికి వందనాలు, 
అమరజీవులైన అందరికి నివాళులు. 


ఈ రోజున కోర్టులలో ప్రజల భాష తెలుగులో వాద ప్రతివాదనలు వింటూ 
తీర్పులు వస్తుంటే డా॥ గురుకుల మిత్రా గారు గుర్తుకు వస్తున్నారు. 


డా॥ గురుకుల మిత్రా అందించిన మహాస్ఫూర్తి, ఉత్సాహాలతో సమాజంలో 
జీవిస్తున్నాము. నడుస్తున్నాము. జాతుల విముక్తి, కులాల సాధికారత, భాషా అమలు 
అంశాలపై నిర్విరామంగా ఉద్యమిస్తున్నాము. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 18 


3. సామాజిక ఉద్యమాల 
సైంటిస్టు 
దా. గురుకులమిత్రా 


ముత్యాల శ్రీనివాసరావు 
మానవ హక్కుల ఉద్యమకారుడు, మలికిపురం, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ, 


సెల్‌; 9553200201 
తెలుగునాట ఎందరో వైద్యులు సుఖవంతమైన జీవితాన్ని వదిలి విప్లవోద్యమాల్లో 
ప్రాణాలు అర్చించారు. వారిలో అటు వైద్యరంగంలోనే కాకుండా ఇటు రాజకీయ 
రంగంలో కూడా అసమాన కృషి చేసినవాడు డాక్టర్‌ గురుకుల మిత్రా. ఉమ్మడి 
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. మిత్రా గారు అనేక 
రంగాలలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీల విద్యార్థి సంఘం 
“స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌” లో వుంటూ విద్యార్థి దశనుంచే అనేక పోరాటాలు చేసిన 
వ్యక్తి. తెలంగాణ సాయుధపోరాటంలో చిచ్చరపిడుగుగా పిలిచేవారు. పార్టీ ఆదేశం 
మేరకు కలకత్తాలో వైద్యం అభ్యసించాడు. చైనా దేశం వెళ్ళీ అక్కడ ఆధునిక 
ఆక్యుపంచర్‌ వైద్య విధానం నేర్చుకొని, భారతదేశంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 
లో అనేక చోట్ల ఉచిత ఆక్యుపంక్చర్‌ శిబిరాలు నడిపేడు. ఈ శిబిరాల్లో వైద్యం 
కోసం వేలాదిగా తరలివచ్చే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిన 
సందర్భాలున్నాయి. తర్వాతికాలంలో దేశంలోనే తొలిసారిగా, వైద్య విధానం కేంద్రం 
కాకుండా, రోగి కేంద్రంగా ఉండే, అన్ని వైద్య విధానాలనూ సమీకృతం చేసి, “ట్రస్ట్‌ 
ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడిసిన్‌” స్థాపించి, పరిశోధనలు మొదలుపెట్టేడు, ఇందులో సీసీఎంబీ 
సంచాలకులు డా. భార్గవ, భారత ప్రభుత్వ శాస్త్రసాంకేతిక సలహాదారు 
డా. అరుణాచలం వంటివారిని ఎందరినో భాగస్వాముల్ని చేశాడు. 
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సిపిఎం నుండి ఎంఎల్‌ రాజకీయాలు, సమ 
సంఘం, తెలుగుజాతి ముక్తి సంఘం, తెలుగుస్తాన్‌ పార్టీ, బలహీన వర్గాల సమాఖ్య, 
బలహీన వర్గాల పార్టీ లను ఏర్పాటు చేసి, ప్రజాధికారం, తెలుగు జాతి, తెలుగు 
స్టాన్‌, ఫ్రీనేషన్స్‌ వంటి పత్రికలు నడుపుతూ తెలుగునాట విసృత ప్రచారం చేసేడు. 


14 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


జాతుల సమస్య, కులసమస్య, భాషా సమస్యలపై తెలుగు నాట తొలికేక వేయడమే 
కాదు, “బలహీన వర్గాలకు రాజ్యాధికారం - సోషలిజానికి మొదటి మెట్టు” అంటూ 
సిద్ధాంత పరమైన పుస్తకం రాసి, విసృత (ప్రచారం చేయడంతోబాటు అనేక సభలు, 
సమావేశాలు, సదస్సులు నిర్వహించారు. కేజీ సత్యమూర్తి, కత్తి పద్మారావు, మిత్రగారు 
ఇతర మిత్రులతో కలిసి గుంటూరులో కూర్చుని “సామాజిక విప్లవ సమైక్య” ఏర్పాటుచేసి 
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించారు. తరువాత 
ఈయన చూపిన మార్గంలో, ఉసా, మారోజు వీరన్న బిఎస్‌ రాములు వంటివారు 
విప్లవ రాజకీయాలనుంచీ బయటకు వచ్చి, మిత్రా గారి మార్గంలో కులసంఘాల్ని 
నిర్మించారు. మి(తా ఏనాడూ మూనవదృతిలో పోలేదు. నిరంతర 
ప్రయోగశీలిగా, ఎవరేమనుకుంటారనే జంకు లేకుండా, మారుతున్న కాలానికి 
అనుగుణంగా, పరిస్థితులను బట్టీ మార్పులు చేసుకుంటూ ఉద్యమాల్ని నడిపించిన వ్యక్తి 

కులసమస్య గురించి విసృతంగా అధ్యయనం చేసి, కులపరంగా విసృత 
జనాభాను ఉద్యమాల్లోకి దించాలనుకున్నాడు. అందుకై కాపు మహాసభ ఏర్పాటు 
చేసి, కాపులను బీసీల్లో చేర్చాలని ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు 
ఏర్పాటు చేశాడు. పుట్టస్వామి కమిషన్‌ వెంటపడి తెలగ మహాసభి తరపున వివిధ 
జిల్లాల నుండి వినతి పత్రాలు అందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగు 
నాట అత్యధిక జనాభాతో, తెలగ, బలిజ, కాపు, మున్నూరు కాపు, తూర్చుకాపు, 
ఎల్లాపి, హాజరీ, ఒంటరివంటి అనేక పేర్లతో ఒక కులసమాఖ్యగా ఉన్న తెలగ 
ఉపకులాలన్నీ ఏకమై, రాజకీయాల్లో “చోదక శక్తిగా వుండి, బడుగు బలహీన వర్గాలకు 
పెద్దన్నపాత్ర పోషించాలని ఆయన ఏనాడో చెప్పారు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ 
రాజకీయాల్లో రుజువైంది. భాషా సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు 
ఏర్పాటు చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య, ఆనాటి తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు 
నండూరి కృష్ణమాచార్యులు, విప్లవకవి నగ్నముని వంటివారెందరో ఈ సభల్లో 
పాల్గొన్నారు. హేతువాద, నాస్తిక ఉద్యమాల్లో సైతం తనముద్రవేశాడు. ప్రముఖ 
రచయిత్రి రంగనాయకమ్మ మిత్రాను “నీడతో యుద్దం” అనే పుస్తకంలో విమర్శించింది. 
భావజాలాన్ని కేవలం దేవుడు, దెయ్యాల ఆలోచనలకు పరిమితం కాకుండా, 
హేతువాదాన్ని రాజకీయంతో ముడిపెట్టి మాట్లాడి, ప్రచారం చేసిన వ్యక్తి డా. మిత్రా. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 15 


సత్య సాయి బాబా బండారాన్ని బయట పెట్టడానికి తన వద్ద శిష్యుడిగా మూడు 
మాసాలు ఉండి, సత్య సాయిబాబా మోసాలు, జిమ్మిక్కులపై ఒక పుస్తకమే రాశారు. 

జాతులకు స్వయం నిర్ణయాధికారం కావాలంటూ ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు, 
పంజాబ్‌ రాష్ట్ర నాయకులతో హైదరాబాదులో సమావేశాలు ఏర్పాటు చేశాడు. 
కాళ్ళీర్‌ కు ఉన్న 370 ఆర్టికల్‌ ప్రతి రాష్ట్రానికి ఉండాలని తొలిసారి గళమెత్తేడు. 
ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం, సాహసం ఉండాలి. తమిళనాడులో జాతుల సమస్యపై 
తమిళ్‌ దేశీయ ఇయక్కం నాయకుడు నెడుమారన్‌ పిలుపుమేరకు వెళితే, ప్రభుత్వం 
మిత్రాను అరెస్టుచేసి, ఒక సంవత్సరం పాటు తమిళనాడులో అడుగుపెట్టకూడదని 
నిషేధం విధించారు. అలాగే శ్రీకాళహస్తిలో జాతుల సమస్యపై సభ పెడితే జాతి 
విద్రోహ చట్టం కింద మిత్రా మీద, ఇరగబోయిన శ్రీనివాసరావు, యమలాసుదర్శ్భన్‌ 
ల మీద కేసులు పెట్టి వేధించారు. ఈయన ఉద్యమాలలో, భూపతి నారాయణమూర్తి, 
అంబటి నరసింహారావు, నగ్నముని, పామయ్యగారి కుమార్‌, ఇరగబోయిన 
శ్రీనివాసరావు, యమలా సుదర్శన్‌, గూడూరు కోవెన, జాన నాగేశ్వరరావు, గమనం, 
డా. జయకుమార్‌, ఆకురాతి మురళీకృష్ణ, గంజి సత్తన్న శాయికుమార్‌, ఎర్రన్న 
వంటి వారెందరో సహచరులుగా పనిచేశారు. 


డాక్టర్‌ గురుకుల మిత్రా గారు 13-04-2007న కన్ను మూశారు. ఆయన 
సంస్మరణ సభలో పౌరహక్కుల ఉద్యమం నాయకుడు కన్నబిరాన్‌, మార్చు బాలకృష్ణమ్మ, 
నగ్నముని, జ్వాలాముఖి, (శ్రీకాంత్‌,వంటివారెందరో పాల్గొని నివాళులర్పించారు. 
ఆయన చనిపోయి ఇప్పటకి 18 సంవత్సరాలు అయ్యింది. ఆయన అభిప్రాయాలతో 
చాలామందికి ఏకీభావం ఉండకపోవచ్చు. కానీ ఆయన ఉద్యమ చరిత్ర ముందుతరాల 
సామాజిక కార్యకర్తలకు దారిదీపం అవుతుంది. తెలుగు నాట రాజకీయాల్లో 
అమోఘమైన ఉద్యమ చరిత్ర ఉన్న వ్యక్తి మిత్ర. అలాంటి వ్యక్తి చనిపోయినా, ఆయన 
సామాజిక, రాజకీయప్రయోగాల గురించి ముందు తరాలకు తెలియాలి. అందుకనే 
ఈ చిన్న ప్రయత్నం. 


16 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


4. తెలుగు జాతి విముక్తికై 
ఉద్యమించిన 
దా. గురుకుల మిత్ర 


- కీ.శే భూపతి నారాయణమూర్తి 
వ్యవస్థాపకులు, తెలుగు జాతి విముక్తి సంఘం 


డా. గురుకుల మిత్ర గారు వైద్యునిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా, 
తెలుగునాట ఆక్యుపంక్చర్‌ వైద్యంలో ఆద్యునిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు. 
మిత్రాగారితోపాటు ఆక్యుపంక్చర్‌ (సూదుల వైద్యం) శిక్షణ కోసం చైనా వెళ్ళిన 
తెల్లాపురం సర్పంచ్‌ కుమార్‌ స్నేహితులు. వీరు చైనా నుండి తిరిగి వచ్చి తెలుగునాట 
వివిధ ప్రాంతాలకు చెందిన వారికి సూదుల వైద్యంలో శిక్షణ తరగతులు జరిపారు. 
రాష్ట్రంలో కొన్ని ముఖ్య ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహించి ఎందరికో వైద్య 


సేవలందించారు. 


మిత్రా గారు ఈ వైద్యాన్ని నిర్వహిస్తూనే తెలుగు నాట జరిగే అనేక ప్రజా 
పోరాటాల్లో, ఉద్యమాల్లో ముఖ్యపాత్ర నిర్వహించాడు. అలాగే సోషలిజం యొక్క 
ఆవశ్యకతను గుర్తింపచేస్తూ, సమసంఘాన్ని స్థాపించారు. బలహీనవర్గాల, బడుగు 
వర్గాల రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించి, వారి హక్కుల కోసం పోరాడారు. కాపు 
కులాలలోని అణగారిన బలిజ, తూర్పుకాపులు, కొండ కాపులు వంటి వారిని 
చైతన్యపర్చడానికి మిత్రా గారు తీవ్రమైన కృషిచేశారు. కులచైతన్యంతోనే కుల నిర్మూలన 
జరగాలనే నినాదంతో ఉద్యమించారు. ఎవరి బాధలు వారే పరిష్కరించుకోవడానికి 
ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిత్రాగారు నిర్వహించే ఉద్యమాలకు రాష్టంలో 
పలు ప్రాంతాలకు చెందిన హేతువాదులు, నాస్తికులు, రాయిస్టులు, వామపక్ష భావాలు 
గల మిత్రులు, మేధావులు ఎందరో అండగా నిలిచారు. 

మిత్రాగారు నిర్వహించిన సమసంఘం కార్యక్రమాలలో జాతి-కులం అనే 
అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి ఎంతో కృషి చేశారు. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 17 


1983లో లింగంపల్లి వైద్యశిక్షణా శిబిరంలో 10 రోజులు సమసంఘం రాజకీయ 
తరగతులు జరిగాయి. ఈ సందర్భంలోనే జాతుల ఉద్యమ ఆవశ్యకతపై ముఖ్యంగా 
తెలుగుజాతి స్వయం నిర్ణయాధికారంపై భూపతి నారాయణమూర్తి ప్రవేశపెట్టిన 
ఒక పాలసీ ఆధారంగా తీవ్రమైన చర్చ జరిపి సమసంఘం స్థానంలో తెలుగుజాతి 
విముక్తి సంఘాన్ని స్థాపించారు. దీనిపై సరైన సిద్దాంతాల ప్రాతిపదిక నిర్మించేందుకు 
డాక్టరు మిత్రా ప్రపంచంలోని జాతుల పోరాటాలన్నీ అదేపనిగా దీర్హకాలం అధ్యయనం 
చేసి అనేక క్రొత్త అంశాలను వెల్లడించి అనేక వ్యాసాలను రాశారు. ఇందుకై ప్రచార 
నిమిత్తం నెల్లూరుకు చెందిన ఇరగనబోయిన శ్రీనివాసరావు ఎడిటర్‌గా ప్రజాధికారం 
మాసపత్రిక నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహకారాలను 
మిత్రగారే భరించేవారు. 

తెలుగు జాతి విముక్తి సంఘానికి మార్చిస్టు సిద్దాంత ప్రాతిపదికపై ఒక నిర్దిష్ట 
కార్యక్రమాన్ని రూపొందించారు. 

ప్రభుత్వం అధ్యక్షులను మార్చింది గానీ భాషాభివృద్ధికి తగిన కృషి చేయలేదనె 
చెప్పాలి. ప్రస్తుతం వున్న తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ ఎ.బి.3. ప్రసాదు 
గారు వచ్చినప్పటి నుండి దీనిపై తీవ్రమైన కృషి చేస్తున్నారు. 

జాతి అనగా ఏది? అనే అంశంపై డాక్టరు మిత్రాగారు అధ్యయనం ద్వారా 
యిలా తేల్చారు. “జాతి అనగా ఒక ప్రత్యేక భాష కలిగి, ఒకే సంస్కృతితో చిరకాలం 
జీవనచరిత్ర కలిగి ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే వారిని జాతి” అని చెప్పారు. 
ఇదే జాతి నిర్వచనంలో శాస్తీయమైనది. జాతి స్పందనతోనే జాతులు అభివృద్ధి 
చెందాయి. స్వేచ్చా స్వాతంత్ర్యాలు నిలుపుకొన్నాయి. జాతి-జాతీయత పేరు మీదనే 
రాచరిక వ్యవస్థను కూల్చి పెట్టుబడిదారి వ్యవస్థ ఏర్పడింది. దీనితో పారిశ్రామిక, 
వర్తక వాణిజ్యాలు వృద్ధి చెందాయి. ఈ జాతి పరంగానే జాతులు సోషలిజాన్ని 
నిర్మించుకున్నారు. 

డాక్టరు మిత్రాగారు పదే పదే చెప్పిందేమంటే భారత దేశం ఒక దేశం కాదు. 
బహు భాషా జాతుల సమ్మేళనం. అనేక భిన్న సంస్కృతుల కూటమి. ఇండియాలోని 
ప్రతి భాషా దేశమూ రిపబ్లిక్‌గా ఏర్పడి అవన్ని కలిసి ఇండియన్‌ రిపబ్లిక్కుల 
యూనియన్‌గా నిర్మాణం కావాలని అలాగే ప్రతి జాతి ఒక జాతీయ జెండా (ప్రతి 
జాతికి తన సొంత పతాకంతో పాటు ఇండియన్‌ యూనియన్‌ జండా కూడా 
వుంటుంది) ఒక ప్రత్యేక రాజ్యాంగం వుండాలని మిత్రాగారు బోధించారు. నాడే 


18 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని హెచ్చరించారు. గనుక తెలుగుజాతి పై 
చెప్పిన లక్ష్యాలకోసం పోరాడాలన్నారు. డా॥ మిత్రా భావాలపై స్పందంచి గూడూరుకు 
చెందిన కోవెన గారు విముక్తి పథంలో అన్న ఉధద్ధంథం రాశారు. ఇందులో 
ఇండియాలోని వివిధ భాషా జాతుల ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఇండియాలో 
బ్రాహ్మణిజం ఫలితంగా అణచబడ్డ జాతుల కులాల చరిత్రలను సోదాహరణంగా 
వివరించారు. జాతి నిర్వచనం గురించి ప్రపంచ రాజకీయ మేధావులు వెళ్లడించిన 
అభిప్రాయాలను ఇందులో పొందు పరిచారు. ఈ పుస్తకంపై మంచి స్పందన వచ్చింది. 

1986 మద్రాసు (చెన్నయ్‌లో జరిగిన ఒక తమిళ సదస్సుకు ముఖ్య అతిథిగా 
వెళ్ళిన డా॥ మిత్రాగారు అక్కడ జరిగిన ఒక బహిరంగ సదస్సులో జాతుల పోరాటాల 
గురించి, ఉద్యమాల ఆవశ్యకతల గురించి ప్రసంగించారు. దాని మీద అక్కడ రాష్ట్ర 
పోలీసులు డా॥ మిత్రాగారిని తమిళ జాతీయ ఉద్యమనేత నెడుమరన్‌ గారితోపాటు 
అరెస్టు చేశారు. తమిళ దేశాయ ఇయ్యక్కం నేత నెడుమరన్‌తో పాటు ఒక నెల 
నిర్బంధించారు. భారతదేశాన్ని విడగొట్టే ప్రచారం, ఇది చట్ట విరుద్ధం అని ఆయన 
మీద నేరారోపణ చేసి కేసు పెట్టారు. మిత్రాగారి అరెస్టుకు వ్యతిరేకంగా అటు 
తమిళదేశంలోనూ ఇటు తెలుగునాట నిరసన వ్యక్తం చేయగా మిత్రాగారు 
విడుదలయ్యారు. 


తెలుగుజాతి విముక్తే బలహీన కులాల విముక్తి అని ఆయన పదే పదే ప్రబోధిస్తూనే 
వచ్చారు. వీటిపై అనేక వ్యాసాలు, పుస్తకాలు, కవితలు రాశారు. 

డా॥ గురుకుల మిత్రాగారి వ్యాసాల్లో, పుస్తకాల్లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి 
నుండి ఇటీవల వరకూ ఇండియాలో తమ స్వేచ్చా స్వాతంత్రాల కోసం పోరాడిన 
అనేక కాళ్ళీర, తమిళనాడు, పంజాబు, మిజోరాం, నాగాలాండ్‌, అస్సాం వగైరా 
రాష్ట్రాలలో జరిగిన ఆయా జాతుల హక్కుల కోసం సాగిన ఉద్యమాలను రక్తపాతంతో 
అణిచివేశారని వెల్లడించారు. అంతేగాక ఈ జాతులు తమ హక్కుల కోసం పోరాడిన 
లక్షలాది మందిని హత్యచేశారని వెల్లడించారు. బ్రిటిష్‌ వారి లాగే జాతులను 
తలెత్తకుండా అణచి ఇండియాను ఒక బందిఖానాగా మార్చారని, బ్రిటిష్‌ వాళ్ళ 
అడుగుజాడల్లోనే ఈ దోపిడీ పాలకులు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 


డా॥ మిత్రాగారు దీర అస్వస్థత కారణంగా రెండు సంవత్సరాలు పడక మీదే 
వుండిపోయారు. చివరకు 13-04-2007 న కన్నుమూశారు. దీనితో తెలుగుజాతి 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 19 


వాణి మూగబోయింది. మిత్రాగారి లక్ష్యం నెరవేరలేదు. స్వయం నిర్ణయాధికారం 
మిగిలే వుంది.. ఎప్పటికైనా తెలుగుజాతి తన జన్మహక్కుగా స్వయం నిర్ణయాధికారాన్ని 
సాధించి తీరుతుంది. డా॥ గురుకుల మిత్రా గారి మరణానికి నా సంతాపం 
తెలియచేస్తూ వున్నాను. 


(దళిత శంఖారావం, తెలుగు జాతీయ మాసపత్రిక, మే-జూన్‌ 2007) 


దా॥ గురుకుల మిత్రా, శ్రీమతి లక్ష్రీమిత్రా 


తెలుగ sia agi క గంఖాం 


తె 


TRG MTOML మో నన. 


ముసాయిడా కార్య(కమం 
(1904 జనవరి 1వ తేదీన నెల్లూరులో జాతీయ సదస్సుశచే 
|. నిర్ణయించబడిన ముసాయిదా కార్యక్రమం) 


20 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


5. గురుకుల మిత్రాగారితో 
నా ప్రయాణం 


- దా॥ యమలా సుదర్శన్‌ 
సంపాదకుడు, దళిత శంఖారావం పత్రిక, మదనపల్లి 


సెల్‌: 9912023514 

అప్పట్లో నేను విప్లవ పార్టీలో ప్రధానంగా ప్రజాసంఘాలల్లో కీలక పాత్ర 
పోషిస్తూ వున్నాను. రాష్ట రైతుకూలిసంఘంలో గంజిరామారావు గారు అధ్యక్షులుగా 
వున్నప్పుడు నేను ఉపాధ్యక్షుడుగా పనిచేశాను. వరంగల్‌ మహాసభలకు వెళ్ళాను. 
నేను ఒక ఉపన్యాసకుడ్ని ఆ తరుణంలో నేనూ, మా చిత్తూరు మిత్రుడు మహాసముద్రం 
గోపాల్‌తో సన్నిహితంగా వుండే వాళ్ళం. మేము పార్టీ పెట్టిన వెంగలమ్మ చెరువు 
రాజకీయ శిక్షణా శిబిరానికి కా. క్రిష్టప్ప ఇంకా కొద్దిమంది మదనపల్లె నుండి వెళ్లాము. 
చిత్తూరు నుండి గోపాల్‌ వారి మిత్ర బృందం హాజరైనారు. అనంతరం కొంతకాలానికి 
చిత్తూరులో ఆక్యు పంక్చర్‌ మెడికల్‌ క్యాంపు చిత్తూరు గిరింపేట లో డా. గోవింద 
రాజులు, డా. బాలాజీలు ఏర్పాటుచేసారు. ఆ క్యాంపుకు ప్రధాన వైద్యులుగా 
డా.గురుకుల మిత్రాగారు హైద్రాబాద్‌ నుండి రావడం జరిగింది. అక్కడే వారితో 
నాకు మొదటి పరిచయం ఏర్పడింది. నా గురించి నా కార్యక్రమాల గురించి మిత్రా 
గారు ఆరాతీసారు. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ వుండేవాడిని. 


ఒక కేసు విషయంగా నేను రహస్యజీవితంలో ఉండగా ఒక రోజు దిన పత్రికలో 
ఒక ప్రకటన చూశాను. ఆక్యూపంక్సర్‌ వైద్య శిక్షణ హైద్రాబాద్‌ నందు నల్లకుంటలో 
ఒక హాలులో జరుగునని ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని వుంది. శిక్షణ 
నిమిత్తం కొంత పైకం చెల్లించాలని తెలిపారు. చిత్తూరు ఆక్యుపంక్చర్‌ క్యాంపులో 
వివిధ జబ్బులకు ఎలా ఆక్యుపంక్చర్‌ ద్వారా నయం చేయబడుతుందో చూశాను. 
నాకు నేర్చుకోవాలని ఆసక్తి పెరిగింది. వెంటనే ఒక కార్డు తీసుకొని వారిచ్చిన 
చిరునామాకు ఇలా రాశాను. “డాక్టరుగారు మీ ప్రకటన చూశాను. నాలాంటి పేదవాడు 
హైద్రాబాదుకు ఎలా రాగలడు. మీరు తెలిపిన ఫీజు ఎలా చెల్లించ గలడు?” అని 
రాసి పోష్టుచేసాను. డాక్టరుగారు ఏమనుకొన్నారో ఏమో కాని మా పార్టీ 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 21 


సానుభూతిపరుడు ఉమ్మడి కమ్యునిష్టు పార్టీ ఈశ్వరమ్మ బుర్రకథ దళం కీలక పాత్ర 
దారి పీలేరు పట్టణంలో జ్యోతి హోటల్‌ నడుపుతువున్న శిద్దయ్యగారు వారితో నేను 
చాలా సన్నిహితంగా వుండేవాడిని. వెంటనే మిత్రాగారు శిద్దయ్యగారికి ఫోను చేసి 
నన్ను వెంటనే హైద్రాబాద్‌కు పంపమన్నారు. మరి నేను ఎక్కడున్నానని సిద్దయ్యగారు 
తెలుసుకోవాలి, వారు నన్ను ఎలా హైద్రాబాద్‌కు పంపాలి. సిద్దయ్యగారికి సన్నిహితంగా 
ఉండే ఆర్టీసీ కండక్టరు వెంకట్రమణా రెడ్డి గారిని పురమాయించి సుదర్శనం ఎక్కడ 
వున్నా కనపడితే నా వద్దకు పంపు అని చెప్పడంతో ఒక రోజు నేను రమణా రెడ్డి 
డ్యూటీలో ఉన్న బస్సు ఎక్మగా వెంటనే విషయం తెలిపి శిద్దయ్యగారి వద్దకు తీసుకెళ్ళాడు. 
శిద్దయ్యగారు నాకు వంద రూపాయలు ఇచ్చి హైద్రాబాద్‌ బస్సు ఎక్కించారు. అప్పుడే 
కొత్తగా హైద్రాబాద్‌కు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. నేను హైద్రాబాద్‌ చేరుకొని 
మిత్రాగారి చిరునామా హిమయత్‌ నగర్‌ గనక సులభంగానే ఇల్లు కనుగొన్నాను. 
సూదుల దవాఖానా అంటే హిమయత్‌నగర్‌లో ఎవరైనా ఇట్టె చెప్పేవారు. వారి 
ఇంటికెళ్లగానే మేడమ్‌ సార్‌ నల్లకుంటలో వున్నారని తెలిపింది. అక్కడే శిక్షణా శిబిరం 
మని ఇప్పటికే క్లాసులు జరుగుతున్నాయని తెలిపారు. నేను ఎలాగో అక్కడికి 
వెళ్ళగలిగాను. క్లాసులోకి భయం భయంగా చూడగానే మిత్రాగారు క్రిష్ణారావు గారు 
రండి లోపలికి అనగానే ఒక్కసారి వెనక్కు మళ్ళి చూశాను అక్కడ ఎవరూ లేరు. 
నేను సార్‌ ఎవరిని పిలుస్తున్నారో అర్థంకాక బిక్కమొగం వేసుకొని చూస్తూ వుండగా 
మళ్ళీ మిమ్మల్నే నండి రావు గారు లోనకు రండని నావద్దకు వచ్చి ఇవ్వాల్టినుంచి 
మీపేరు కృష్ణారావు అన్నారు. ఆశ్చర్యం నుండి తేరుకొని క్లాసులోకి వెళ్లాను. 


ఒకటి రెండు రోజులు నాకు క్లాసులో ఏమీ అర్థం కాలేదు. నిదానంగా చైనా 
వైద్యవిధానం గురించి తెలుసుకోగలిగాను. ఇన్‌యాన్‌, 14మెరోడియన్స్‌ (ప్రాణ 
వాహికలు) విధానాలు చైనా (ట్రెడిషనల్‌ వైద్యవిధానం గురించి తెలిపారు. ఆక్యు 
పంక్చర్‌ లోవున్న 860 పాయింట్స్‌ ఏఏ జబ్బు ను ఎలా డయోగ్సెస్‌ చేయాలి, ఎలా 
ఆక్యుపంక్చర్‌ వైద్యవిధానంలో నయం చేయాలని వివరించేవారు. ఇలా శిక్షణ 
ముగించుకొని మళ్ళీ నా సొంత ఊరైన గ్యారంపల్లెకు రావడం జరిగింది. పొలం 
పనులు చేసుకుంటు ఉండేవాడిని. పీపుల్స్‌వార్‌ మాగ్రామ ధనిక రైతుపై యాక్షన్‌ 
చేసిందని, బాధితుల్ని పోలీసులు నాపేరు రాయమని చెప్పినా రెడ్డప్పరెడ్డి నా పేరు 
రాయలేదు. అప్పుడు నేను మా గ్రామ ఉమ్మడి వ్యవసాయ సహకార సంఘానికి 


22 4 డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


ప్రెసిడెంటుగా వుండేవాడిని. మా శ్రేయోభిలాషులు ఇక్కడే ఉంటే కేసులు, అరెస్టులు 
జరుగుతాయని తెలిపి మదనపల్లెకు వెళ్ళమని సలహా ఇచ్చారు. దాంతో నేను మదనపల్లె 
వెళ్ళడం జరిగింది. తిరిగి మిత్రాగారు శిక్షణా తరగతులు (ప్రారంభించడంతో పీలేరు 
నుండి సిద్దయ్యగారి కుమార్తె కుమారుడు వారితో పాటు నేను ట్రయినింగ్‌కు వెళ్లాము. 
నాకు మిత్రాగారి ఇంట బసతోపాటు భోజనాది వసతులు కల్పించారు. శిక్షణానంతరం 
నేను మదనపల్లెకు రావడం వైద్యశాలను ప్రారంభించాను. నాటి నుండి నేటి వరకు 
ఆక్యుపంక్చర్‌ వైద్యం చేస్తూ వున్నాను. 

మిత్రాగారు విశాల దృక్పథం సమాజం పట్ల మంచి అవగహన కలిగిన వారు. 
వారు హోమియోలో డిగ్రీ పొందారు. తరువాత యం. ఏ సోషయాలజిలో మైసూరు 
యూనివర్శిటిలో పి.జి.చేశారు. విప్లవ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. 
విరసంలో వుంటూ అనేక రచనలు చేశారు. కవితలు, కథలు రాసేవారు. విప్లవ 
పార్టీ నాయకులైన కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి గార్లతో అతి సన్నిహితంగా 
వుండేవారు. విప్లవంలో తనదైన భాగస్వామ్యం కలిగి యున్నారు. పార్టీ ఆదేశాల 
మేరకు మిత్రాగారు ఒక దఫా చైనా వెళ్ళాల్సి వచ్చింది. వారు దేశాన్ని వదలి వెల్లే 
సమయాన పాస్‌ పోర్టు లేకుండా వీసా లేకుండా చైనా బార్జర్‌దేశమైన హాంకాంగ్‌ 
వెళ్లారు. అక్కడ ఒక లాడ్జిలోవుండాలని ప్రయత్నం చేసారు. తనవద్ద డబ్బులు పూర్తిగా 
అయిపోయాయి. చైనా ప్రభుత్వం నుండి (పార్టి నుండి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. 
విధిలేక ఒక లాడ్డిలోకి వెళ్లారు. అక్కడ మేనేజర్‌ మిత్రాగారిని క్రైస్తవ మత భోదకుడిగా 
భావించి తన లాడ్జిలో బస ఏర్పాటు చేసారు. తనుకూడ బోదకుడిగానే ప్రవర్తించాడు. 
రెండవ రోజు చైనా ఎంబసీ నుండి ప్రొటోకాల్‌ వెహికల్స్‌ దాంతో పాటు చైనా 
రాయబారి రావడం మేనేజర్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. వెంటనే మేనేజర్‌ గారు తనేమైనా 
తప్పుగా ప్రవర్తించి వుంటే క్షమించాలని ప్రాధేయ పడ్డాడు. మిత్రాగారు సహోదరుడా 
నీవునీ బాధ్యత నెరవేర్పావు నేను ఇక చేరాల్సిన చోటుకు చేరగలను. మీకు మీ 
పరివారానికి కృతజ్ఞతలు అంటూ రాయబారి వాహనాల్లో వెళ్లారు. చాలాకాలం చైనాలో 
గడిపారని తెలిసింది. అక్కడ పొలిటికల్‌గా భారత దేశ విప్లవ పరిస్థతుల పైనా చైనా 
లాంగ్‌ మార్చిపైనా అనేక విషయాలు చర్చకు వచ్చాయి. డా.కొట్నీస్‌ స్మారక భవనాలని 
దర్శించడం జరిగింది. షాంఘై యూనివర్శిటిలో ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం పైన 
తరగతులకు హాజరైనారు. (ట్రెడిషనల్‌ వైద్యానికి సైంటిఫిక్‌ వెద్యానికి మధ్య వున్న 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 2తి 


భావ సారూప్యత, వైవిధ్యాలు చర్చించారు. తన రచనలైన శాప్రీయ ఆక్యు పంక్చర్‌ 
వైద్యవిధానం గురించి షాంఘై లో ఉపన్యాసాలు ఇవ్వడంజరిగింది. కేంద్ర నాడి 
మండల వ్యవస్థ ఆధారంగా ఎలా శాప్రీయ వైద్యం చేయాలో వివరించారు. రాజకీయ 
విషయాల పైనే ఆయన ఎక్కువ సమాయాన్ని కేటాయించారు. భారత చైనా మిత్ర 
మండలిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. శ్రీకాకుళ రైతాంగ పోరాటాల 
గురించి. నగ్గల్‌బరీ సాయుధ రైతాంగ పోరాటాల గురించి చర్చలు జరిపి భారత 
రైతాంగ విప్లవ వీరుల వీర గాథల్ని వివరించారు. తిరుగు ప్రయాణంలో భారత్‌ 
చేరగానే మిత్రాగారిని అరెస్టు చేయడం జరిగింది. 

విడుదలైన అనంతరం వారు ఆక్యుపంక్చర్‌ వైద్యశాల ఏర్పాటు చేసి వైద్యాన్ని 
సాగిస్తూనే సామాజిక కార్యాక్రమాలు నిర్వహించారు. వీరు స్వతహాగా హేతువాదులు. 
హేతువాద సంఘంలో రాష్ట్ర స్థాయి నాయకులు. మంగళగిరి లోని చార్వాకాశమంలో 
గల రామకృష్ణగారితో చెలిమి. అంతే కాకుండా మంగళగిరి సమీపాన గల నిడమర్రు 
గ్రామ పోలీసు కొలువుచేస్తూ పోలీసు వ్వవస్థలోనే యూనియన్‌ ఏర్పాటుచేసి పోలీసు 
ల సాధక బాదకాలపై ఉద్యమించిన విప్లవ కిషోరంతో గల సంబంధం అపురూపమైనది. 
ఇవన్ని ఒక ఎత్తు వారి అనుచరులలో ముఖ్యుడు వారి ఉద్యమాలకు వైద్య శిక్షణలకు 
తనదైన శైలిలో తోడ్పాటు ఇచ్చిన తెల్లాపూర్‌ కుమార్‌ గౌడ్‌ తో గరుశిష్యుల బంధం. 
తన ప్రియ శిష్యుడిగా భావించి తనతోపాటు చైనాకు ఇండో చైనా మిత్ర మండలి 
ద్వారా కుమార్‌ గౌడు గారిని తీసుకెళ్లారు. వందలాది మంది శిష్యులున్నా మిత్రాగారికి 
ఆత్యంత సన్నిహితుడు కుమార్‌ గౌడ్‌. తెల్లాపూర్‌లో గౌడ్‌ గారి పెళ్ళి హేతు బద్దంగా 
జరిపించారు. వీరు పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ కార్యాలయ ఉద్యోగి అనిశెట్టి సాయి 
గారితో బాగా వుండేవారు. ఈ సాయి గారు, వీరు అనేక సిద్దాంత చర్చలు సాహితీ 
చర్చలు జరిపేవారు. వీరికి తెలియని సాహితీ వేత్తలేరు. గజ్జెల మల్లారెడ్డిగారు, నగ్నముని 
గారు, జర్నలిష్టు (శ్రీకాంత్‌ గారు, ఇంకా చాల మంది పెద్దలతో మంచి సంబంధాలు 
ఉండేవి. ఆక్యుపంకృర్‌కు గుర్తింపుకై చాలా శ్రమ పడ్డారు. ఒక టీం ను చైనా 
తీసుకెళ్లాలని సిద్దవడగా రామారావు ప్రభుత్వం వడిపోవడం రాజకీయ 
సంక్షోభంరావడంతో ఆ ప్రయత్నం విఫలమైనది. 

వీరు నాతోపాటు భూపతినారాయణ మూర్తి, నెల్లూరు ఇరగనబోయన 
శ్రీనివాసరావు, గూడూరు కోవెన, కుమార్‌ గౌడ్‌, దాచేపల్లె అంబటి నర్సింహరావు, 


24 4 డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


ఏనుగు నర్సింహా రెడ్డి పల్లపోలు సాంబయ్య, వెంకటగిరి వెంకటరత్నం మున్నగువారితో 
ఒక రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలని అవిరళ కృషిసల్పినారు. 


మొదటగా మిత్రా గారు నిర్వహించిన సమసంఘం కార్యక్రమాల్లో జాతి కులం 
అనే అంశాలకు ప్రాధాన్యత నిచ్చి వాటి పరిష్కారానికి వారు ఎంతో కృషి చేశారు. 
1983లో సమసంఘం రాజకీయ తరగతులను లింగంపల్లెలో పది రోజుల పాటు 
నిర్వహించారు. ఈ తరగతులలో జాతుల ఉద్యమం ఆవశ్యకతను గురించి 
భూపతినారాయణ మూర్తిగారు ప్రవేశ పెట్టిన తెలుగుజాతి స్వయం నిర్ణయాధికారం 
పాలసీపై తీవ్రమైన చర్చజరిపారు. సమసంఘం స్థానంలో తెలుగుజాతి విముక్తి 
సంఘాన్ని స్థాపించారు. దీని పై సరైన అవగాహన, సిద్దాంతం ఏర్పాటుకై మిత్రాగారు 
ప్రపంచంలోని వివిధ జాతుల పోరాటాల గురించి అధ్యయనంచేశారు. సరఘుథ 
తరపున నడుస్తున్న “ప్రజాధికారం” పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. ఆ పత్రికకు 
సంపాదకులుగా ఇరగనబోయన శ్రీనివాసరావుగారిని నియమించారు. దానికి 
అవసరమైన ఆర్థిక సహకారాలను మిత్రాగారే భరించేవారు. తెలుగుజాతి విముక్తిసంఘం 
మార్చిజం పునాదిపై నిర్దిష్టకార్యక్రమాల్ని రూపకల్పన చేసారు. “జాతి లేనిదే జాతీయత 
రాదు, జాతీయత లేనిదే అంతర్జాతీయతరాదని” నినదించారు. పల్నాడులో మిత్రాగారి 
ఆత్మీయులు అంబటి నర్సింహరావు గారి సహకారంతో వారం రోజుల పాటు రాజకీయ 
తరగతులు నిర్వహించారు. అందులో ప్రధానంగా జాతుల పోరాటాలు ప్రధానంగా 
తెలుగుజాతి చరిత్ర సంస్కృతి గురించి భూనామూర్తి పాఠ్యాశంగా బోధించారు. 


1984లోజనవరి ఒకటిన నెల్లూరు అల్లూరిసీతారామ్‌ నగర్‌లో తెలుగుజాతి 
ప్రథమ తెలుగు జాతీయ సదస్సు భూపతి వారి అధ్యక్షతన జరిగింది. సదస్సు 
జరగకుండా ఆపడానికి ఆర్‌. ఎస్‌. ఎస్‌. మూకలు ఊరేగింపుగా వచ్చి అల్లరిచేయడం 
జరిగింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో సదస్సు విజయవంతం అయింది. 
సభలో మిత్రా గారు పెట్టిన రాజకీయ తీర్మానాల్ని కోవెన గారు సుదీర్హ వివరణ ఇచ్చి 
మద్దతు తెలిపారు. తెలుగుజాతి స్వయం నిర్ణయాధికారం సాధించాలని తెలుగుజాతి 
ప్రత్యేకతను గుర్తించాలని తెలిపారు. “ఒక జాతి మరోజాతి పై పెత్తనం చేయరాదని 
ఒక జాతిపై మరోజాతి ఒక మనిషి పై మరో మనిషి పెత్తనం చేయరాదని దోపిడి 
వ్యవస్థ అంతం కావాలని” తెలిపారు. ఈ దేశానికి గుజరాత్‌ గుత్త పెట్టుబడిదారుల 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 285 


నుండి విముక్తి కావాలని, తెలుగుబాషలోనే పాలన జరగాలని తెలిపారు. ఈ 
ఉపన్యాసకులలో శీనివాసరావు, యమలా సుదర్శనం, కుమార్‌ గౌడు వున్నారు. ఈ 
ఉద్యమ ప్రభావం నగ్నముని గారు, ప్రా॥ రుక్మిణిగారల వంటివారిని కూడా “ప్రభావితం 
చేసింది. వారి సహాయ సహకారాలు కూడా పొందగలిగారు. తెలుగు భాష జనజీవన 
రంగాలలో బోధనా రంగాలలో ఉండాలని మిత్రాగారు భూనా మూర్తి మిగిలిన వారితో 
చర్చించి తెలుగు మహాసభను ఏర్పాటుచేసారు. ఈ తెలుగు మహాసభలు రాష్ట్రంలో 
అనేక ప్రాంతాలలో సభలు సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ప్రారంభ సభలలో 
కాళోజి నారాయణరావుగారు, వావిలాల గోపాల క్రిష్టయ్యగారు పాల్గొని తమ 
సందేశాలు ఇచ్చారు. మిత్రాగారు అప్పుడప్పుడు నొక్కి వక్మాణించింది ఒక్కటే. భారత 
దేశం ఒక జాతి కాదు. బహు బాషాజాతుల సమ్మేళనం, అనేక భిన్న సంస్కృతుల 
కూటమి, ఇండియాలో ప్రతి భాషా దేశము రిపబ్లిక్‌ గా ఏర్పడి ఇండియన్‌ రిపబ్లిక్‌ 
యూనియన్‌ గా నిర్మాణంకావాలని తెలిపేవారు. 1986లో నెడమారన్‌ చెన్నయ్‌ లో 
ఏర్పాటు చేసిన జాతుల సదస్సుకు ముఖ్య అతిథిగా వెళ్ళిన గురుకుల మిత్రాగారిని 
నెడమారన్‌గారిని వారి సహచరులను తమిళ ప్రభుత్వం అరెస్టు చేసి తిరుచిరాపల్లి 
సెంట్రల్‌ జైలులో నిర్బంధించారు. నేను జైలు కెళ్ళి వారు కోర్టుకు వెళ్ళారని తెలిసి 
కోర్టులో వారిని కలిశాను. నెడమారన్‌ ఫాలోయింగ్‌ చూశాక జాతుల అవశ్యకతను 
ఆంధ్ర రాష్ట్రంలో మన బాధ్యత ఎంత ఉందో అర్థమైంది. తమిళనాడులో నెడమారన్‌ 
నడిపిస్తున్న తమిళ ఇయ్యక్నం లాగా తెలుగు జాతి విముక్తి సంఘాన్ని నడపాలని 
ఆలోచన చేశాము. ఒక నెల అనంతరం మిత్రాగారు తమిళ భూమిలో 
అడుగుపెట్టరాదనే నిబంధనతో విడుదలైనారు. ఈ మధ్య కాలంలోనే శ్రీకాళహస్తిలో 
తెలుగు జాతి విముక్తిసంఘాన్ని నా అధ్యక్షతన నిర్వహించాము. సభ సఫలమైంది 
కానీ నెల తర్వాత ఈ దేశాన్ని పాలిస్తున్న ఇందిరాగాంధి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి 
కుట్ర జరుగుతోందని కేసు ఫైలు చేసారు. ఎ1 నేను, నా తరువాత మిత్రాగారు, 
ఇరగన బోయిన (శీనివాసరావు గారు మిగిలిన నవలాకులా గార్డన్‌ వాస్తవ్యుడు 
వున్నాము. ఇది దాదాపు ఏడాది పాటు కేసు నడచింది. చివరకు గౌరవ న్యాయమూర్తి 
తన తీర్చునిస్తూ రామారావుగారు, యం.జి. రామచంద్రన్‌ మిగిలిన నాయకులు 
జాతుల గురించి మాట్లాడితే క్కుటకానిది యమలా సుదర్శనం, గురుకుల మిత్రా 
గారు సభ పెడితే కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించి కేసును కొట్టి వేసారు. అనంతరం 


26 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


తె.జా వి. సం తరపున రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీతరపున నల్గొండలో 
ఏనుగు నర్సింహారెడ్డి గారు, వాయల్పాడు నియోజక వర్గంలో నేను నిలబడ్డాము. 
భునామూర్తి , కోవెన మిత్రాగారు పీలేరు నుండి జ్యోతి, హోటల్‌ శిద్దయ్యగారు నా 
ఎన్నికల సభలలో ఉపన్యాసకులుగా వచ్చారు. ఆర్థిక భారమంతా మిత్రాగారే 
భరించారు. ఓటమి చెందినా బలహీన వర్గాలకు రాజ్యాధికార అవశ్యకతను 
వివరించగలిగినాము. 


తెల్లాపూర్‌లో జరిగిన ఒక రాజకీయ శిక్షణా తరగతులకు కేరళ లెనినిష్టు పార్టీ 
నాయకులు హాజరైనారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులతో రాజకీయాలపై 
ఉపన్యాసాలు ఇప్పించారు. 

నేను విప్లవ పార్టీ నుండి బయటకు రాగానే ఆంధ్ర ప్రదేశ్‌ దళిత సమితిని 
ఏర్పాటు చేశాను. ఆ సంగంద్వారా దళితులపై జరుగుతున్న అత్యాచారాలను 
అఘాయిత్యాలను నిలవరించగలిగాము. (ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ల గలిగాము. 
మిత్రాగారు కాపు మహాసభను ఏర్పాటుచేశారు. వారు కాపులను నేను దళిత వర్గాలను 
కూడగట్టె యత్నంచేసి రెండూ కలసి రాజ్యాధికార దిశగా పయనించాలని మేం 
ఇరువురం భావించాము. అందులో భాగంగా “హైద్రాబాద్‌ అంబేడ్మర్‌ భవనంలో 
దళిత సమితి రాష్ట్ర మహాసభల్ని మిత్రాగారి ఆధ్వర్యంలో జరిపాము. ఆనాటి సభకు 
వివిధ ఎన్టీవోలు సహితం హాజరైనారు. అలాగే కాపులు హైద్రాబాద్‌లో అధికంగా 
వున్న ప్రాంతాలలో నేను, వారు కలసి తిరిగాము. వారిని కూడా ఏకీకరణ 
చేయగలిగాము. పుట్టుస్వామి కమీషన్‌కు వీరు సమర్పించిన నివేదిక చాలా ప్రాముఖ్యత 
కలిగింది. వీరు దాసరి నారాయణ మరికొంత మంది బి.సీ నాయకులు హైద్రాబాద్‌ 
అశోకా హోటల్లో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీల సభకు చిత్తూరు జిల్లా నుండి 
నేను, శిద్దయ్యగారు పలమనేరు మాజి శాసన సభ్యులు హాజరైనాము. అక్కడ కూడా 
బలహీన వర్గాలకు రాజ్యాధికారం సోషలిజానికి మొదటి మెట్టని వాదించాము. వీరి 
రచనలలో “బలహీన వర్గాలకు రాజ్యాధికారం సోషలిజానికి మొదటి మెట్టు” 
అన్నపుస్తకం వారి రచనలలో తలమానికం. అందులో కులాల పుట్టుక దళిత వర్గాల 
భవిష్యత్తు వారు విశదీకరించారు. ఈ పుస్తకాన్ని నేను కుమార్‌ గౌడ్‌ రెండవ ముద్రణ 
వేయించాము. ముందుమాట కత్తి పద్మారావు, నగ్న ముని రాశారు. వారి 
ముందుమాటలో మిత్రాగారి జెన్యత్యాన్ని వివరించారు. పీడిత ప్రజల పట్ల వారికున్న 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 27 


కమిట్‌ మెంటును శ్లాఘించారు. వైద్యంలో వారు ఆక్యుపంక్చర్‌ శాస్రీయ విధానాన్ని 
రాయగలిగారు. దాన్ని లండన్‌ పుస్తక ముద్రణ స్థాయిలో ముద్రించాలని కలలు 
గన్నారు. ఎందుకంటే ఆ పుస్తకంలోని సమాచారం శాస్త్రీయ వైద్యం ఆక్యుపంక్చర్‌ 
సైన్సు ఆధారిత వైద్యంగా ఎలా చేయాలి. పురాతన వైద్యానికి నేడు అభివృద్ది చెందిన 
సైన్స్‌తో ఆక్యుపంక్చర్‌ను రూపుదిద్దారు. కాని వారి మరణానంతరం వారి శిష్యుల్లో 
ఒకరెవరో సొంతం చేసుకొని దాన్ని మరుగు పరచారు. సాయిబాబా దగ్గర కొంతకాలం 
గడిపి వారి బండారాన్ని బయట పెట్టారు. వీరు చాలా మంది బాబాలకు, సంతులకు 
సన్యాసులకు సవాల్‌ విసిరారు నిజనిరూపణ చేయాలని. కానీ ఎవరూ వారితో 
తలపడడానికి భయపడ్డారు. వీరి జీవితం మొత్తం ఆదర్శప్రాయమైనది. ప్రతి పురుషుని 
ఎదుగుదలకు ఒక స్రీ వెనక వుంటుంది అన్నసత్యాన్ని వారి సతీమణి మేడమ్‌ లక్ష్మి 
మిత్రాగారు వీరి ఎదుగుదలకు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిబ్బరంగా 
నిలబడి వారికి అండగా నిలచారు. నాకు తెలిసీ ఏనాడూ వారిమాట కాదన్న 
వారుకాదు. వారి శిష్యుల్లో కుమార్‌ తరువాత నేనే అంత దగ్గరగా వున్నాను. వారి 
జీవితాన్ని దగ్గరగా చూసిన వాడ్ని. వారి వైద్యంలోగాని, జీవన విధానంలోగాని, 
కుటుంబ వ్యవస్థలోగాని ఇతరులకు రోల్‌ మాడల్‌గా వుండేవారు. సినీ రంగంలోకుడా 
వారు సినేరియా రాసేవారు. పెద్ద పెద్దనటులు ఆయనకు సన్నిహితంగా వుండేవారు. 
చివరి దశలో వారు అంటరానితనం పైన ఒకనాటిక రాశారు. ఒక బ్రాహ్మణ యువతి 
అంటరానివాడ్ని ప్రేమించడం, వారిద్దరు ఊరు వదలి కాశీకు వెళ్ళడం, అక్కడనుండి 
అంటరాని వాడి కొడుకు పెద్ద వేదాంతిగా పౌరోహిత్యంలో దిట్టగా తయారవడం 
అ(గ్రహారం మొత్తం సత్‌ బ్రాహ్మణుడిగా గుర్తించడం - చివరికి మంచి ముగింపు ఇచ్చారు. 
తమాషా ఏమిటంటే మా గురువు గారి భార్య లక్ష్మి మిత్రా గారు బ్రాహ్మణ మహిళ 
కావడం విశేషం. అప్పట్లోనే మేడమ్‌ సమాజాన్ని అర్ధం చేసుకొని వారి పోరాటాలల్లో 
చేదోడువాదోడుగా నడవడం గొప్ప మార్చు. వారు అభ్యుదయ భావాలు కలిగిన 
వారు. వారు మహిళాభ్యుదయ వాది. వారి పిల్లలు సహితం ప్రగతిశీల భావాలు 
కలిగినవారు. 


చివరిదశలో మిత్రాగారు 88 ఏళ్ళ వయసులో అస్వస్థతతో 18-04-2007 
న పరమ పధించారు. వారి మరణం అభ్యుదయ వాదులకు తీరని లోటు. 


28 4 డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


6. సామాజిక శాస్త్రవేత్త, ఆధునిక 
ఆక్యుపంక్టర్‌ వైద్యులు 
దా. గురుకుల మిత్ర 


- నవ్య జోత్న 

వ్యవసాయ పరిశోధకురాలు 

సెల్‌: 9492232258 
డౌ॥॥ గురుకుల మిత్రా పేరు చెపితేనే మనకు స్ఫురించేది ఆక్యుపంక్చర్‌ 
వైద్యం. మిత్రాగారు సామాజిక శాస్త్రవేత్త సమాజంపై పరిశోధనలు చేసారు. వీరు 
హైద్రాబాద్‌ నందు హిమయత్‌ నగర్‌లో కాపురముంటూ మెదక్‌ జిల్లా బి. హెచ్‌. ఇ. ఎల్‌. 
సమీపాన ఆక్యూపంక్చర్‌ శిక్షణా శిబిరాన్ని నడిపారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా అనేకులకు 
ఆక్యుపంకృర్‌పై అవగాహన కలిగిస్తూ శిక్షణ ఇచ్చారు. ఆక్యుపంక్చర్‌ వైద్యం చైనాలో 
విసృతంగా ప్రాచుర్యం పొంది అనేక దీర్హకాలిక జబ్బులను నయం చేయడంతో 
బెంగాల్‌ నుండి దిబాషిష్‌ బక్షీ ఆంధ్రా నుండి గురుకుల మిత్రాగార్లు చైనా వెళ్లి 
అక్కడ షాంఘై యూనివర్శిటీ నందు అక్యుపంక్చర్‌ నందు శిక్షణ పొందారు. స్వతహాగా 
వీరు హోమియో నందు పట్టభద్రులు. అనంతరం మైసూర్‌ యూనివర్శిటీ నుండి 
ఎం.ఏ. పట్ట భద్రులైనారు. వీరు ఆక్యుపంక్చర్‌పై దీర్హకాలికంగా పరిశోధనలు జరిపి 
శాస్త్రీయ ఆక్యుపంక్చర్‌ వైద్య విధానాన్ని కనుగొన్నారు. గతంలో “ఇన్‌యాన్‌” థియరీ 
ప్రాచుర్యం పొంది యుండినది. 14 మెరోడియన్స్‌ శరీరంలో ప్రాణవాహికలుగా 
వున్నాయని ఇన్‌-యాన్‌ ఫోర్స్‌ల ద్వారా నీడిల్స్‌తో గుచ్చితే శరీరంలోని సంబంధిత 
జబ్బులు తగ్గుతాయని చైనీయుల నమ్మకం. అయితే డా॥ గురుకుల మిత్రాగారు 
అభివృద్ధి అయిన సైన్స్‌ను ఆధారం చేసుకుని వైద్యం చేయాలని, ఆక్యుపంక్చర్‌ అన్ని 
జబ్బులకు వైద్యం కాదని, కేంద్ర నాడీమండల సంబంధిత జబ్బులకు మాత్రమే 
వైద్యం చేయవచ్చని, ఇదేమీ సర్వరోగాలకు సంజీవిని కాదని నిరూపించారు. కానీ 
పూర్వం నుండి అన్ని జబ్బులకు ఆక్యుపంక్చర్‌ వైద్యంలో నయం చేయవచ్చని 
తెలిపేవారు ఈనాటికీ కొంతమంది ఇలాంటి ప్రచారాన్ని చేస్తూనే వున్నారు. కానీ 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 29 


మిత్రాగారు తన రెండవ చైనా పర్యటనలో షాంఘై యూనివర్శిటీ మేధావులతో 
చర్చించి మోడరన్‌ ఆక్యుపంక్చర్‌ వైద్య విధానాన్ని శాప్రీయ విధానమని ఒప్పించారు. 
భారత దేశంలో కూడా వీరు దీనిపై థీసెస్‌ సమర్పించి మరియు అమలు చేసి 
విజయవంతమైనారు. అన్ని జబ్బులకు ఇది సంజీవిని కాదన్నారు. ప్రధానంగా 
సయాటికా, స్పాండలైటీస్‌, పెరిఫెరల్‌ నురైటీస్‌, సెనసైటీస్‌, వెన్నునొప్పి, మోకాళ్ళ 
సంబంధిత నొప్పులు (ఆర్థరైటిస్‌, ఆస్టియో ఆర్థరైటీస్‌, రొమటైడ్‌ ఆర్థరైటీస్‌) మిడిశూలలు, 
ఫిట్స్‌, పెరాలసిస్‌, మైగ్రేన్‌ (పార్వపు నొప్పి), స్పాజమ్‌, హెడ్‌ఏక్‌ లాంటి దీర్భకాలిక 
జబ్బులకు ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా నయం చేయవచ్చని పరిశోధనల ద్వారా 
కనుగొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ వీరి శిష్యులున్నారు. 
మిత్రాగారు అతి తక్కువ ఖర్చుతో దీర్జకాలిక జబ్బులను (మొండి జబ్బులను) నయం 
చేయవచ్చని ఆచరణలో రుజువు చేశారు. 

మిత్రాగారు సామాజిక విప్లవవేత్త, హేతువాద సంఫుంలో పనిచేస్తూ 
మనువాదాన్ని మట్టికరిపించారు. ప్రముఖ హేతువాదులందరూ వీరి సమకాలికులే. 
బలహీనవర్గాలకు రాజ్యాధికారం సోషలిజానికి మొదటిమెట్టని వీరు నమ్మి ఆ 
సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అందులో భాగంగానే వారు తెలుగు జాతి విముక్తి 
సంఘంను ఏర్పాటుచేసి, కేంద్రం పెత్తనాన్ని ప్రతిఘటించారు. “తెలుగుస్టాన్‌” అనే 
పేరు మీదుగా పత్రికను ఏర్పాటుచేసి తమ భావాలను దేశవ్యాప్తంగా వినిపించారు. 
“జాతి లేనిదే జాతీయత రాదు” అన్న విశ్వాసంగలవారు. తమిళనాడు, కర్నాటక 
రాష్ట్రాలలో భావసారూప్యత గలిగినవారితో సభలు సమావేశాలు జరిపారు. ప్రధానంగా 
కర్నాటక నందు నెడమారన్‌ గార్లతో సభలు, సమావేశాలు నిర్వహించారు. 
తంజావూరులో నెడమారన్‌ నడిపిన సభకు ముఖ్య అతిథిగా హాజరై తమిళనాడు 
ప్రభుత్వంచే కుట్రకేసు మోపబడి కొంతకాలం నెడమారన్‌తో కలిసి వేలూరు సెంట్రల్‌ 
జైలు నందు జైలు జీవితం గడిపారు. శ్రీకాళహస్తి నందు తెలుగుజాతి విముక్తి సంఘం 
తరపున బహిరంగ సభ జరపగా నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం డా॥ యమలా 
సుదర్శనం గారిని ఎ-వన్‌ ముద్దాయిగాను, మిత్రా మరియు ఇరగనబోయిన 
శ్రీనివాసరావు గారిని రెండు, మూడు ముద్దాయిలుగా చేసి కుట్రకేసు బనాయించింది. 
తెలుగు భాషా అమలుపై వావిలాల గోపాలకృష్ణయ్య, భూపతి నారాయణమూర్తి, 
ఇరగబోయిన శ్రీనివాసరావు, కుమార్‌గౌడ్‌, సాయికుమార్‌, తూగో జిల్లా శ్రీనివాసరావు, 


80 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


అంబటి నర్సింహారావు, కోవెన, ఏనుగు నర్సింహారెడ్డి, జానా నాగేశ్వరరావు, పల్లపోలు 
సాంబయ్య, గంజి సత్తయ్య తదితరులతో తెలుగు భాషా అమలు ఉద్యమాన్ని నడిపినారు. 

ఆంధ్ర దేశం నందు కుల సమస్యపై వీరు అనేక రచనలు చేశారు. తెలుగు 
జాతి విముక్తి పార్టీని ఏర్పాటు చేసి వాయల్‌పాడు, నల్గొండ స్థానాలలో అభ్యర్థులను 
నిలబెట్టారు. వీరు చిత్తూరు జిల్లాలో పీలేరు నందు నాటి కమ్యూనిస్టు సిద్ధయ్యగారితో 
పరిచయం మెండు. డా॥ యమలా సుదర్శనంగారి ద్వారా చిత్తూరు జిల్లా నందు 
కుమార్‌ గౌడ్‌, డా॥ వెంకయ్యగార్లతో తిరుపతి, పీలేరు నందు ఆక్యుపంక్చర్‌ వైద్య 
శిభిరాలను నిర్వహించారు. భూనామూర్తి గారు తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం 
నందు వేలాది మంది రోగులకు ఉచిత వైద్యాన్ని అందించారు. 

రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి, మలికిపురం, మహబూబ్‌నగర్‌, తెల్లాపూర్‌ ప్రాంతాలలో 
అనేక ఆక్యుపంక్చర్‌ వైద్య శిబిరాలను నిర్వహించారు. వీరి శిబిరాలలో రోగులకు 
మంచి ఫలితాలు వచ్చాయి. వీరి సతీమణి శ్రీమతి లక్ష్మీమిత్రాగారు. వీరికి ఇద్దరు 
కుమారులు. ఇద్దరు కుమార్తెలు కలరు. మి(త్రాగారు కొంతకాలం విరసంలో 
సభ్యులుగానూ, భారత చైనా మిత్రమండలి నందు క్రియాశీలక పాత్ర పోషించారు. 
కొంతకాలం కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తిలతో సంబంధాలు పెట్టుకుని విప్లవ 
ఉద్యమాల్లో ఉంటూ జైళ్ళకు వెళ్ళడం కూడా జరిగింది. కొంతకాలం సినిమా రంగంలో 
సినీ రచయితగా కొనసాగారు. వీరి తెలుగుస్టాన్‌ కవితా సంకలనం, బలహీన వర్గాలకు 
రాజ్యాధికారం సోషలిజానికి మొదటిమెట్టు అన్న గ్రంథాలు బాగా ప్రాచుర్యం పొందాయి. 
వీరు తెలుగు, ఆంగ్ల దిన పత్రికల్లో సామాజిక సమస్యల పైన అనేక వ్యాసాలు రాశారు. 
అంతే కాకుండా ఒక తెలుగు పక్ష పత్రికను నడిపారు. వీరి శిష్యులైన డా॥ కుమార్‌గౌడు 
(మెదక్‌), డా. యమలా సుదర్శనం (మదనపల్లె) గార్లు బలహీనవర్గాలకు రాజ్యాధికారం 
సోషలిజానికి మొదటి మెట్టు అన్న పుస్తకాన్ని రెండవ ముద్రణ వేశారు. 


వీరు చివరి వరకూ హేతువాదిగానే జీవించారు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా 
పరిశీలించేవారు. ఉద్యమకారునికి ఆచరణ గీటురాయనేవారు. ఆర్థిక పోరాటాల 
కన్నా రాజకీయ అధికార పోరాటం అవసరమని వీరి అభిప్రాయం. అనారోగ్యంతో 
13-04-2007న హైద్రాబాద్‌ నందు నిర్యాణం చెందారు. వీరికి నగ్నముని, 
సత్యమూర్తి, సీతారామయ్యగార్లతో మంచి అనుబంధం వుండేది. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 81 


వీరి మరణానంతరం కూడా వీరి వైద్య విధానాన్ని కనుమరుగు చేయరాదని 
డా. కుమార్‌గౌడ్‌, దా. యమలా సుదర్శనం రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఆక్యుపంక్చర్‌ 
వైద్య శిబిరాలను నిర్వహించారు. మిత్రాగారు బ్రతికి వున్నప్పుడే ఆక్యుపంక్చర్‌ వైద్యం 
గుర్తింపు కోసం చాలా కృషి చేసారు. ఒక దఫా ఒక టీమ్‌ను కూడా చైనా తీసుకెళ్ళి 
శిక్షణ ఇప్పించారు. రెండవసారి ప్రయత్నం చేయగా నాదెళ్ళ భాస్మరరావు ప్రభుత్వం 
రావడం రామారావు ప్రభుత్వం పడిపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. 
అవకాశం కూడా లేకపోయింది. ప్రస్తుతం ఈ వైద్య విధానాన్ని తిరిగి పూర్వ వైభవం 
తేవాలని మిత్రాగారి శిష్యులు డా. కుమార్‌గౌడ్‌, డా. యమలా సుదర్శనం, గమనం 
గార్లు ప్రయత్నం చేస్తున్నారు. ఒక డాక్టర్‌ బృందాన్ని చైనా పంపడానికి ప్రభుత్వం 
ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని, 
ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం జనసామాన్యానికి అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. 


(ఏప్రిల్‌ 14, 2019, దళిత శంఖారావం పత్రికలో ప్రచురింపబడింది) 


82 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


7. దా॥ గురుకుల మిత్రుడా 
జోహార్‌! 


- యస్‌. హజరత్‌ అలి 
సీనియర్‌ సామాజిక కార్యకర్త, వేమూరు, గుంటూరు జిల్లా, 


సెల్‌: 9491127526 
ఉా।॥ గురుకుల మిత్రా, భౌతిక విప్లవ శంఖం పూరించిన 'తెలుగు టైగర్‌. 
తెలుగు స్టాన్‌ పత్రికా స్థాపకుడు. ప్రముఖ హేతువాద రచయిత, హోమియో డాక్టరు, 
చైనా ఆక్యుపంక్చర్‌ డాక్టరుగా మూడు దశాబ్దాలుగా పేరుగాంచిన ఆధునిక విప్లవ 
తత్త్వవేత్త, మేధావి. ఆనాటి యువకులను కూడగట్టి విప్లవ బాట పట్టించిన, కవి, 
కళాకారుడు, సంఘసంస్కర్త, రచయిత, ఉద్యమకారుడు, నక్సలైట్లకు ఒక దశాబ్దం 
ముందుగానే దిగంబర కవులకంటే ముందే సమాజాన్ని మేలుకొల్పడానికి “తిట్ల 
వర్షం కురిపించిన మేఘ గర్జన! ఆక్యుపంక్చర్‌ సూదుల్నే “కలాలు”గా మలిచి, నెలకో 
పుస్తకం, వారానికో కరపత్రం, ప్రతిదినం తన డిస్పెన్సరీనే సభావేదికగా, ఇల్లే ఆఫీసుగా, 
ఆసుపత్రిగా, కార్యకర్తలకు షెల్టర్‌గా, లైబ్రరీగా, రహస్య సమాచార కేంద్రంగా, 'సంఘి 
మాసపత్రికల్ని తెలుగుస్టాన్‌ ద్వెమాస పత్రికనూ, వారం వారం వారింట్లో కొత్త 
కరపత్రం వెలువడి నాటి రాజకీయ సాంఘిక, ఆర్థిక, పాలనా రంగాల్ని గడగడలాడించే 
వార్తల్ని సృష్టించే సంపాదకుడిగా, ప్రజా వైద్యం కాదు ప్రజారాజ్యం, కొజకు 23 
గంటలూ వెచ్చించిన నాయకుడు మన గురుకుల మిత్రా 'సంఘమిత్రి - గా కుల 
నిర్మూలనకర్తగా, “వక్తగా విమర్శకుడిగా, కవిగా, కార్యకర్తగా, నాస్తికుడిగా కార్మిక 
నాయకుడిగా పట్నంలో నివసించిన పల్లె డాక్టరు (Villege Doctor) వారి సంస్మరణే 
ఈ సంకలన ధ్యేయం. వారి నామస్మరణే మనల్ని ఉత్తేజపరచే “టానిక్‌”, రండి 
ఆలోచిద్దాం. ఆవిష్మరిద్దాం మరో కొత్త ఉద్యమాన్ని!!! 
స్వీయ పరిచయం 
అది 1969 మేల నెల, ఎండ మండిపోతాంది. తాటియాకుల షెడ్డులో 
సమావేశం. నాస్తిక కేంద్రం, పడమట, విజయవాడలో 'గోరా నాస్తిక కేంద్రం. అంతా 
40-50 మంది యువతీ యువకుల సమావేశం. గోరాగారి ప్రారంభోపన్యాసం? 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + తిరి 


కార్యకర్తలు ఎక్కువగా గ్రామాలనుండి వచ్చిన వారెక్కువగా ఉన్నారు. కుల, మతాలకు 
వ్యతిరేకంగా, సంఘాన్ని ఎదిరించే ఉత్సాహవంతులైన యువతీయువకులు. అందులో 
డా॥ గురుకుల మిత్ర, డా॥ భానుప్రసాద్‌, బి. రామకృష్ణ, జయగోపాల్‌, 
టి. శ్రీరామమూర్తి, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, రాజగోపాల్‌, మధు, “గోమాగో” 
జగన్నాథం, కానా నరసయ్య టైలర్‌ మొదలగు వారంతా వేసవి పాఠశాలలో 
విద్యార్థులుగా నేర్చుకోవాలని వచ్చారు. వాదోపవాదాలు, మీటింగ్‌ అయిపోయినా, 
హాలులో పడుకొని కూడా రాత్రంతా ముచ్చట్లే. మేలుకొని, ఆస్తిక, నాస్తిక, 
ఉద్యమచరిత్రలే? నిప్పులమీద నడిచేదెట్లా? ఈ మాయలు మంత్రాల మహిమలేమిటి? 
స్వాములోర్ల గారడీ విద్యలేమిటి? మనం చేయాల్సిన కార్యక్రమాలేమిటి? ఎట్లా చేద్దాం? 
ఉపన్యాసాలేనా? కార్యక్రమాలేమిటి? గోమాంస భక్షణ పాపమా? పంది మాంసం 
నిషేధమా? భక్తి, ముక్తి, రక్తి తపస్సు, ప్రార్థనలు, యోగాలు, మహాత్యాలు, మాయలూ, 
మంత్రాలు గారడీ విద్యలు చర్చ విషయాలు! యువకులంతా మిత్రాగారి చుట్టూ 
చేరేవారు! వారి “ఆలోచించండి” పుస్తకం అప్పుడు వెలిసిందే? భారత నాస్తిక సమాజపు 
బీజాలూ అక్కడే పడ్డాయి. నాస్తికత్వం - సైన్స్‌గా పరిణామం చెందాలనీ, శాస్త్రీయ 
దృక్పథంతో ప్రజల్ని ఆలోచింపచేయాలని సుదీర్హ ఉపన్యాసాలు కులనిర్మూలన, 
వర్ణాంతర వివాహాలు, సెక్యులర్‌ జీవిత పరిణామాలు పై చర్చలు జరిగేవి. సాహిత్య 
విప్లవ మార్గం పట్టాలని, విరసం పుట్టుకకు ముందుగానే వచ్చిన ఆలోచనలు! 

దిగంబర కవిత్వానికి ముందటి ప్రాథమిక రంగం మిత్రగారి మాటలు, రాతలు, 
మొరటుగా తృళ్ళిపడేలా ఉండేవి. 

డా॥ మిత్రగారితోపాటు, కో.వె.న, ఇరగబోయిన శ్రీనివాసరావు, జి.వి. రత్నం, 
శంకరరావు, ఎన్‌. విక్రం, కె. నరసింహారావు, భూపతి నారాయణ మూర్తి, డా॥ 
యామల సుదర్శన్‌, జయగోపాల్‌, డా! క్రాంతికార్‌, హజరత్‌ అలి, లియాఖత్‌ అలి, 
నాయుడుపేట ముస్లిం మితృలు, డా॥ ఆదినారాయణ లాంటి వారంతా మిత్రాగారి 
మాటలకు డంగై” ఆయన చుట్టూ మూగుతుండేవారు. మాకు ఆయన ఓ ఐకాన్‌గా 
ఉండేవారు. కమ్యూనిష్టు ప్రభావం పడ్డ వారధికంగా ఉండేవారు. 


యస్‌. హజరత్‌ అలితో పరిచయం 
1969లో తొలి పరిచయం గోరాకేంద్రం 


84 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


1970 - 70 ప్రారంభ నాస్తిక సభలలో పరిచయం 

1977 చార్వాక కేంద్రం - నిడమర్రు సభలు 

1990-95 హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌ 7వ లైన్‌ ఇంటివద్ద చాలాసార్లు 
కలిసి మాట్లాడాను. 

2005 - నల్లకుంట ఇ.నం. 2-1-454 / 851. 2 ఇంటివద్ద మరోసారి. 

2006 న్యూ ఎమ్మెల్యే కాలనీ Opp. Rented House లో చివరిసారి చూశాను. 

మీటింగ్‌లో సభలలో పరిచయాలు అధికము. 

చివరగా వారి మానసిక అనారోగ్యం దశలో పల్మరించి వచ్చాను. 

భూపతి నారాయణమూర్తిగారితో పాటు వెళ్లినట్లు గుర్తు. 

మా సాగరితోపాటు ఓ రోజు వారింట్లో అతిధిగా ఉన్నట్లు గుర్తు. 


సాహితీపరుడిగా వారి పుస్తకాలు చదివి చర్చించిన సందర్భాలు చాలా 
ఉన్నాయి. చివరకు “కాపునాడు” స్థాపన. బహుజన సమాజ పార్టీ స్థాపన. జాతుల 
విముక్తి పోరాటం లో పాల్గొనడం. నెల్లూరు బీచ్‌రోడ్డులో మీటింగ్‌లు ఏర్పాటు 
జరిగనప్పుడూ పాల్గొన్నట్లు గుర్తు. 


“బహుజన ప్రజాసంఘం” ఏర్పాటు 


1. అధ్యక్షులు - భూపతి నారాయణమూర్తి, మల్మిపురం 
2. ఉపాధ్యక్షులు - యస్‌. హజరత్‌ అలి 

3. ప్రధాన కార్యదర్శి - కో.వె.న. 

4. సభ్యులు - డా॥ యామల సుదర్శన్‌, మదనపల్లి 
ర్‌ - గడ్డంరాజు 

6 - ఉదతా శరత్‌బాబు 

7 - బల్లిచంద్ర శేఖరరావు 

8 - టి. నరసింహారావు, పేరిచర్ల 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + తత్‌ 


8. మిత్రాగారితో నేను 


- డా. ఎస్‌. గమనం 
ఆక్యుపంక్టర్‌ వైద్యులు, గుంటూరు 
సెల్‌; 9397811553 


మొదటిసారి పరిచయం 

నాలుగు దశాబ్దాల క్రితం మంగళగిరి చార్వాక విద్యాపీఠంలో జరిగిన నాస్తిక 
సభలలో మొదటిసారి డాక్టర్‌ గురుకుల మిత్రాగారిని చూశాను. చైనాలో “సైంటిఫిక్‌ 
ఆక్యుపంక్చర్‌ అధ్యయనం చేసి వచ్చారు. నా మిత్రుడు అనిశెట్టి శాయికుమార్‌ 
నన్ను మిత్రా గారికి పరిచయం చేశారు. మొదటిసారి ఆయనను చూసినప్పుడు ఒక 
మోడ్రన్‌ పీఠాధిపతిలా కనిపించారు. ఎప్పుడు ఆయన చుట్టూ పదిమంది వుండేవారు. 
ఆయన గడ్డం గీసుకుంటున్నా వదిలేవారు కాదు. సందేహాలు అడుగుతూ ఉండేవారు. 
మిత్రాగారు చెబుతూ ఉండేవారు. విషయంలో స్పష్టత ఉండేది. మంచి మాట తీరు, 
ఓపికగా, వివరంగా మాట్లాడేవారు. అందరూ ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడేవారు. 
ఒక తరం ముందుకెళ్ళి ఆలోచించడం ఆయనలోని ప్రత్యేకత. ఈ విషయం మీద 
నా కన్నా మా మిత్రుడు అనిశెట్టి శాయికుమార్‌ బాగా చెప్పగలరు. 

“సమసంఘంి అనే ఒక మేనిఫెస్టో వేశారు. సమాజంలో ఉన్న సమస్యలు - 
వాటి పరిష్కార మార్గాలు, యాక్షన్‌ష్లాన్‌ గురించి అందులో అద్భుతంగా వివరించారు. 
నిరంతరం సమాజంలో మార్పుకోసం తపన పడేవారు. నలుగురూ ఒకచోట 
కూర్చోబెట్టగలిగితే చాలు ఆయన బిజీ ప్రాక్టీసును పక్కనబెట్టి వచ్చి రోజంతా వారితో 
మాట్లాడేవారు. నేను వెనిగండ్లలో ఆర్‌ఎంపి ప్రాక్టీసు చేస్తున్నప్పుడు అక్కడి అభ్యుదయ 
భావాలున్న మిత్రులతో కలిపి మిత్రాగారిని ఆహ్వానించి ఒక మీటింగ్‌ పెట్టుకున్నాం. 
ఇది ప్రత్యక్ష అనుభవం. 

ఒకసారి యాజలి దగ్గర మీటింగ్‌ జరుగుతుంది. మిత్రాగారు అక్కడ ఉన్నారని 
తెలుసుకొని అక్కడికి దగ్గరలో సినిమా షూటింగ్‌లో ఉన్న గుమ్మడి గారు కాస్తదూరంలో 
కారు ఆపి రమ్మంటారా? అని కబురు పంపారు. ఇప్పుడు వద్దు, సాయంత్రం నేను 
వచ్చి కలుస్తానని చెప్పి పంపారు. అయ్యో గుమ్మడిగారిని చూడలేకపోయానని బాధపడ్డా, 
తర్వాత ఆయన భావం అర్ధమైంది. 


86 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


మిత్రాగారితో మందు అనుభవం : 

మిత్రులు అనిశెట్టి శాయికుమార్‌, డాక్టర్‌ జయకుమార్‌, నేను ఒక జట్టుగా 
ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళం. మిత్రాగారు ఎప్పుడు మాకు బయట వ్యక్తిలా 
అనిపించేవారు కాదు. మా కుటుంబంలోని వ్యక్తిగా భావించేవాళ్ళం. ఆయనంటే 
మాకు అంత అభిమానం. ఆయన మాటలు వినడం ఒక వ్యసనం. ఎదురుగా ఎంతటి 
వారైనా ఆయన ముందు శ్రోతలుగా మారాల్సిందే. మా మిత్రులు అప్పుడప్పుడూ 
సాయంత్రాలు 'సిటింగ్స్‌” (మందు) లో పాల్గొనేవారు. అప్పుడు నన్ను ఉందనిచ్చేవారు 
కాదు. మరుసటి రోజు వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు చెప్పేవారు. ఎలాగైనా 
మిత్రాగారి మాటలు ప్రత్యక్షంగా వినాలని ఒక సాయంత్రం మొదటిసారి ‘గ్లాసు’ 
పట్టుకున్నాను. అదో గొప్ప జ్ఞాపకం. కొన్ని వందల గంటలు మిత్రాగారి మాటలు 
విని దగ్గరగా మసిలిన వారిలో నేను ఒకడ్ని 


ఊతపదాలు 

మి(తగారికి మూడు ఊతవదాలు ఉందేవి. 1. మామూలుగా, 
2. అక్కడున్నటువంటి దగ్గర, 3. దానికోసం... ఈ మూడింటిని తరచుగా 
ఉపయోగించేవారు. లింగంపల్లిలో జరిగిన క్షాసులలో శాయి, జయకుమార్‌, నేను 
ఒకొకరం ఒకొక ఊతపదం ఎంచుకొని ఎన్నిసార్లు వచ్చిందో లెక్కబెట్టాం. తర్వాత 
మిత్రాగారితో చెప్పి నవ్వుకున్నాం. అదొక సరదా సందర్భం. 

హిమయత్‌నగర్‌లోని మిత్రాగారి ఆక్యుపంక్చర్‌ కోసమని ఒకసారి కాళోజి గారు 
వచ్చారు. మిత్రాగారు ఆక్యుపంక్చర్‌ ప్రాక్టీసులో బిజీగా ఉన్నారు. కాసేపు చూసి 
కోపంగా వెళ్ళిపోయారు. మిత్రాగారు బయటకు రాగానే కాళోజీగారు అలిగి 
వెళ్ళినట్లున్నారు అన్నా. ఆయన నవ్వి కొద్దిసేపటి తర్వాత వస్తారులే అన్నారు. అలాగే 
జరిగింది. ఎందరో ప్రముఖులు ఆయన దగ్గరకు రావడం చూశాను. ఆయన ఒక 


బహుముఖ ప్రజ్ఞాశాలి. 


సైంటిఫిక్‌ ఆక్యుపంక్చర్‌ డాక్టరుగా గురుకుల మిత్రా : 
ఆక్యుపంక్చర్‌, హోమియో డాక్టరుగా హిమయత్‌నగర్‌లో బిజీ ప్రాక్టీస్‌ ఉండేది. 
హైదరాబాద్‌ కాబట్టి వైద్యానికి వివిధ భాషలు మాట్లాడేవారు వచ్చేవారు. వచ్చినవారు 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 87 


ఏ భాషలో మాట్లాడితే మిత్రాగారు అదే భాష మాట్లాడటం అనేక సార్లు ప్రత్యక్షంగా 
చూశాను. అది నాకు చాలా ఆశ్చర్యకరమైన అంశం. 

నేను 1985లో మిత్రాగారి దగ్గర ఆక్యుపంక్చర్‌ నేర్చుకున్నాను. భారతదేశం 
మొత్తంలోనే 'ఆక్యుపంక్చరొను అర్థం చేసుకున్న మొదటివ్యక్తి గురుకుల మిత్రాగారు 
అని నా అభిప్రాయం. ఆయన 'నీడిల్స్‌ ఇవ్వడం ఆయన వేళ్ళ కదలికలు, చాలా 
పర్‌ఫెక్ట్‌గా వుంటుంది. “రిజల్ట్స్‌” త్వరగా వచ్చేవి. నేను ఆక్యుపంక్చర్‌ మీద చాలా 
బుక్స్‌ చదివాను. వీడియోస్‌ చూశాను. నేను చదివిన 40వేల పేజీలకంటే మి(త్రగారి 
“40 పేజీల” సైంటిఫిక్‌ ఆక్యుపంక్చర్‌ స్టడీ మెటీరియల్‌ శాస్తీయమైనదని స్పష్టమైంది. 

మాలాంటి వాళ్ళను అల్లోపతి వైద్యుల నుంచి కాపాడటం కోసం, అల్లోపతి 
వైద్యులకు ఆయన ఆక్యుపంక్చర్‌ నేర్పలేదు. మాకు ఆక్యుపంక్చర్‌ క్లాసులు టైనింగ్‌ 
టైంలో ఉపవాసంలో ఉన్నారు. క్లాసులు జరుగుతున్నప్పుడు ఒక ఆయుర్వేద డాక్టర్‌ 
ఒక ప్రశ్న వేశారు. డాక్టరుగారు మీరు హోమియో, ఆక్యుపంక్చర్‌ను ప్రశంసిస్తున్నారు 
ఆయుర్వేదం గురించి విమర్శించారు అన్నారు (ఒకమాట పట్టుకుని). అప్పుడు 
మిత్రాగారు చాలాసేపు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల గొప్పతనం, ప్రాముఖ్యత, 
సైన్స్‌ ఫలాలు అందకుండా అద్దుపడుతున్న కార్పొరేట్‌ మాఫియా వ్యవస్థ గురించి 
దానికి కొమ్ముకాస్తున్న రాజకీయ క్రీడ గురించి ఎంతో ఆవేశంగా, ఆవేదనగా 
మాట్లాడారు. నిందాపూర్వకంగా ప్రశ్నించిన పెద్దాయన చప్పట్లు కొట్టి మిత్రగారి 
ట్రస్ట్‌కు డొనేషన్‌ ప్రకటించారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో 

1989లో గుంటూరు అవగాహన సంస్థ తరపున మిత్రాగారితో శాస్త్రీయ ఆక్యు 
పంక్చర్‌ పైన అవగాహన కార్యక్రమం జరిగింది. నా అధ్యక్షతన. దానికి వావిలాల 
గోపాలకృష్ణయ్య గారు హాజరయ్యారు. మిత్రాగారి గైడెన్స్‌లో వావిలాల గారి వెన్నునొప్పికి 
ఆక్యు పంక్చర్‌ చేశాను. మిత్రగారికి అన్ని ఊర్లలో అభ్యుదయవాదులతో విసృతంగా 
పరిచయాలు ఉండేవి. పేరులోనే కాదు, నిజంగా స్నేహశీలి. ఆయన ఆలోచనలలో 
ఆధునికత, శాస్త్రీయత, స్పష్టత, ప్రగతిశీలత ఉండేవి. 

మిత్రాగారి ప్రభావం నామీద చాలా ఉంది. ఆయన ప్రాక్టీసు ఒక పూటే 
ఉండేది. మధ్యాహ్నం చివరి 'పేషెంట్‌ను చూసిన తర్వాత ఒకసారి స్పిరిట్‌తో చేతులు 


88 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


కడుక్కున తర్వాత ట్రీట్‌మెంట్‌ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా రేపు కలుద్దాం 
బ్రదర్‌ అంటారు. 

ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు డబ్బు సంపాదించడం మీద సమయం 
అంతా ఖర్చు పెడితే ఇక 'జీవించదానికి టైం ఎక్కడ” అనేవారు. ఆ మాట నాకు 
బాగా పట్టుకుంది. 

“డబ్బు సంపాదించడానికి జీవించడం కాదు. జీవించడానికి డబ్బు ఒక సాధనం 
మాత్రమే. సర్వస్వం కాదు” అనేవారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ తెలిసిన వ్యక్తి. సమాజంలో 
మార్పుకోసం తపన పడిన వ్యక్తి. తెలుగు భాషాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి. 
సాహిత్యం మీద పట్టు ఉన్న వ్యక్తి. 

శరీరానికి పట్టిన వ్యాధులకే కాదు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్ని 
నిర్మూలించడానికి చివరి శ్వాస వరకూ కృషి చేసిన వ్యక్తి మన గురుకుల మిత్రా. 


సభలో మిత్రాగారి మిత్రులు, అభిమానులు 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 89 


9. పీడిత ప్రజల హక్కులకోసం 
తపన పడిన మానవతామూర్తి 


డా॥ ఎమ్‌. గోవిందరాజులు | 

ఆక్యుపంక్టర్‌ వైద్యులు, గిరింపేట, చిత్తూరు జిల్లా 

సెల్‌: 9490620007 

నేను 1980 సం॥లో బి.ఎస్సీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నప్పుడు నా క్లాస్‌మేట్‌ 

బాలాజీ పరిచయమయ్యాడు. తను ఆర్‌ఎస్‌సి స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ గురించి నాకు 

చెప్పడం జరిగింది. నాకు అన్ని నచ్చి ఆర్‌ఎస్‌సిలో పని చేయడం ప్రారంభించాను. 

ఆ రోజులలో 1980 అక్టోబరు నెల డా॥ మిత్రా గారు చిత్తూరు వచ్చారు. పలమనేరు 

లెఫ్ట్‌ ఉద్యమకారుడు కా॥ మొగిలప్పగారు డా॥ మిత్రాగారిని మాకు పరిచయం 

చేశారు. అదేరోజు చిత్తూరులోని పన్‌లాడ్డ్‌ నందు కమ్యూనిస్ట్‌ భావజాలమున్న 

కొంతమందితో మీటింగ్‌ జరిగింది. అందులో డా॥ మిత్రాగారు ఆక్యుపంక్చర్‌ వైద్య 

విధానంలో (టైనింగ్‌ యిస్తాము ఆసక్తి కలిగిన వారు రండి అన్నారు. నేను, బాలాజీ 

కోర్సుకి వెళ్ళడానికి ఆసక్తి కనపరిచాం. 1981 సంవత్సరంలో వెళ్ళి కోర్సులో జాయిన్‌ 
అయ్యాము. 


నేను మొదటిసారి డా॥ మిత్రాగారిని 1980 డిసెంబర్‌లో ఆయన హాస్పిటల్‌లో 
కలిశాను. నేను 9 గంటల సమయంలో వెళ్ళేసరికి డా॥ మిత్రాగారు చాలా బిజీగా 
వున్నారు. హిమాయత్‌ నగర్‌ తెలుగు అకాడమీ దగ్గర హాస్పిటల్‌ లోపలికి వెళ్ళాను. 
చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. అందులోహాయగ్రీవాచారి మంత్రి, డిజిపి గారు 
వున్నారు. దాదాపు ౩ గం॥ డా॥ మిత్రాగారితో ఉన్నాను. రకరకాల కేసులు వస్తున్నాయి. 
చాలా వరకు పేషెంట్లు మంచిగా రెస్పాండ్‌ అవ్వడం చూశా. డాక్టర్‌ మిత్రాగారు 
ఆక్యుపంక్చర్‌ మరియు హోమియోపతి మందులు యిచ్చేవారు. 


డా॥ మిత్రా గారు లింగంపల్లి తారానగర్‌లో ఆక్యుపంక్చర్‌ ఇన్‌స్టూట్‌ ఆఫ్‌ 
ఇండియా స్థాపించి అందులో మాకు టైనింగ్‌ యివ్వడం జరిగింది. మేము దాదాపు 
45 మంది ఉన్నాము. డా॥ మిత్రాగారు రోజు 3, 4 గం॥ క్లాస్‌ తీసుకొనేవాళ్ళు. 


40 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


డా॥ వెంకటరామప్పగారు వారానికి 2 రోజులు వచ్చి 8, 4 గం॥ క్లాస్‌ తీసుకొనేవారు. 
యింకా కొంతమంది డాక్టర్లు వివిధ వైద్య విధానాలపై క్లాస్‌ తీసుకొనేవాళ్ళు. ప్రతిరోజు 
రాత్రి 9 గం॥ నుండి 10 గం॥ వరకు రాజకీయ తరగతులు నిర్వహించే వాళ్ళు, 
ప్రజా గాయకుడు గద్దరు కూడా అప్పుడప్పుడు మా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేవారు. 
కోర్సు తర్వాత మొదటి ఆక్యు పంక్చర్‌ వైద్య శిబిరం గుంటూరు జిల్లా 
దాచేపల్లిలోని హైస్కూల్‌ నందు పెట్టారు. సుమారు 20,000 మంది పేషెంట్లు 
వచ్చారు. యింత బిజీలో కూడా డా॥ మిత్రాగారు ఎంతో సహనంతో మాకు వైద్యంలోని 
మెలుకువలు చెప్పేవారు. దాచేపల్లి క్యాంప్‌ 1.05. 1981 న మొదలై 10 రోజులు 
జరిగింది. తర్వాత శిబిరం 20.05. 1981న రేపల్లె కొత్తపాళెంలో జరిగింది. 
డా॥ శంకరరావు వాళ్ళ ప్రాంతంలో జరిగింది. దాదాపు 15,000 మంది పేషెంట్లు 
వచ్చారు. తర్వాత శిబిరం 10.8. 1981న ఖమ్మం జిల్లా దమ్మపేటలో జరిగింది. 
దాదాపు 20,000 మంది పేషెంట్లు వచ్చారు. తర్వాత 1.7. 1981న చిత్తూరు జిల్లా 
పీలేరులో శిబిరం జరిగింది. దాదాపు 25,000 మంది పేషెంట్లు వచ్చారు. అన్ని 
శిబిరాలకు డా॥ మిత్రాగారే ఖర్చు చేసేవారు. కొంత డొనేషన్స్‌ వచ్చేవి. క్యాంప్‌కి 45 
మంది మా ఇన్‌స్టిట్యూట్‌లో 10 మంది గుంటూరు మెడికల్‌ కాలేజీ హౌస్‌సర్టన్స్‌ వచ్చేవాళ్ళు. 


అన్ని శిబిరాల్లో డా॥ మిత్రాగారు డే అండ్‌ నైట్‌ పనిచేసేవారు. మేము ఆయనను 
ఫాలో అయ్యేవాళ్ళం. మందులతో ప్రమేయం లేకుండా కేవలం ఆక్యు పంక్చర్‌ వైద్యం 
కొద్దిపాటి ఆహారం అలవాట్లు కంట్రోల్‌ చేసుకుంటే ఎంతటి మొండి జబ్బునైనా 
తగ్గించగల నేర్పరితనం మాకు అబ్బింది. అప్పటి నుండి 8.8. 1981న చిత్తూరు 
గిరింపేటలో డా॥ మిత్రా చేతుల మీదుగా హాస్పిటల్‌ ప్రారంభించాము. యిప్పటికి 
43 సంవత్సరాలు దాటి 44వ సంవత్సరం గిరింపేటలో నేను ఆక్యు పంక్చర్‌ అండ్‌ 
ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ సెంటర్‌ నడుపుతున్నాను. 

ఆయన డా॥ మిత్రాగారు పీడిత ప్రజల హక్కుల కోసం సమసంఘం స్థాపించారు. 
అందులోని విధివిధానాలు మాకు చెప్పేవారు. తర్వాత ప్రజాధికారం పత్రిక పెట్టారు. 
తర్వాత అదే పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. శ్రీకాళహస్తి నందు బహిరంగ సభ 
పెట్టారు. మేమందరం అందులో భాగస్వాములయ్యాం. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 41 


10. నిరంతర సామాజిక 
ప్రయోగశీలి 


- అనిసెట్టి శాయికుమార్‌ 
సామాజిక రచయిత, హైదరాబాద్‌, 


సెల్‌: 9440770531 

డాక్టర్‌ గురుకుల మిత్రా జీవితాంతం కుటుంబానికంటే ప్రజానీకానికోసమే 
పాటుబడ్డాడు. ఆకలి, కన్నీళ్ళు,దోపిడీ, వివక్ష లేని సమాజంకొసం కలలుగని, ఆకలల్ని 
సాకారం చేసుకునేందుకు భిన్నమార్గాల్లో ప్రయాణించాడు. సామాజిక మార్చుకోసం 
జరిపే కృషిలో ఆయన ఏరకమైన చాదస్తాలకూ పోకుండా నిరంతరం మారుతున్న 
స్థితిగతులకు అనుగుణంగా సిద్ధాంతాలకు, ఆచరణకు పదునుపెట్టుకుంటూ, 
సహచరులతోనిరంతరం చర్చిస్తూ రాజకీయంగా కృషి చేశాడు. విద్యార్థి దశలో 
ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ విద్యార్థి విభాగంలో చురుకుగా ఉండేవాడు. 
ఆనంతరకాలంలో పీపుల్స్‌ వార్‌ పార్టీ నాయకులైన కొండపల్లి సీతారామయ్య, కెజి 
సత్యమూర్తి(శివసాగర్‌), కోనూరి నారయ్య, రామారావు వంటి వారెందరో ఆయన 
సహాధ్యాయులు. ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ 
పోరాటంలో పాల్గొన్నాడు. నిజాం ప్రభుత్వం ఆయన్ని బంధించడానికి ఉత్తర్వులు జారీ 
చేసినపుడు అజ్ఞాతవాసం గడిపేడు. పార్టీ చీలినపుడు మార్చిస్టు పార్టీలోనూ, ఆతర్వాత 
నక్సలైట్‌ పార్టీలోనూ చేరేడు. భారత చైనా మిత్రమండలి, పౌరహక్కుల ఉద్యమాల్లోనూ 
పాల్గొన్నాడు. పార్టీ ఆదేశాలను అనుసరించి కలకత్తా హోమియో కళాశాలలో 
హోమియోపతి వైద్యవిద్య అభ్యసించాడు. నక్సలైటు పార్టీలో పనిచెస్తుండగానే పార్టీ 
పనులపై1976 లో చైనా వెళ్ళేడు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సూచన మేరకు 
ఉద్యమకారులకు వైద్యం అందించడంలో సహాయపడే ఆక్యుపంక్చర్‌ విద్యను 
అభ్యసించాడు. ఆయన సాంప్రదాయిక ఇన్‌ యాంగ్‌ (ప్రకృతి-పురుషుడు)పద్ధతుల్లో 
జరుగుతున్న ఆక్యుపంక్చర్‌ వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. శరీర 
నిర్మాణ శాస్త్రంపై ఆధారపడి, ప్రయోగాత్మకంగా రోగులపై పరిశోధన జరిపి, 
ఆక్యుపంక్చర్‌ వైద్య విధానాన్ని శాస్త్రీయ పునాదులపై తిరగరాసి, దానికి మోడ్రన్‌ 


42 4+ దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


ఆక్యుపంక్చర్‌ గా నామకరణం చేశాడు. ఆయన చైనా నుంచీ వస్తూ, చైనా విప్లవాన్ని 
గురించిన కథలున్న కొన్ని చలన చిత్రాల పెట్టెలని ఆంధ్రప్రదేశ్‌ కు తీసుకు వచ్చాడు. 
ఇంద్రవెల్లి బాధితుల సహాయార్థంతోసహా, నాటి విప్లవ కమ్యూనిష్టు పార్టీలు అనేక 
బెనిఫిట్‌ షోలకోసం ఈ చిత్రాల్ని వాడుకోవడం జరిగింది. చైనానుంచీ తిరిగిరాగానే 
మోడ్రన్‌ ఆక్యుపంక్చర్‌ వైద్యాన్ని ప్రజలకు అందించడంకోసం ఉమ్మడి తెలుగు 
రాష్ట్రంలోని అనేక చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆక్యుపంక్చర్‌ శిబిరాలు 
నడిపేరు. చాలాకొద్దిమంది వైద్యులు, సహాయక వైద్య సిబ్బంది మాత్రమేకాక, ఆసక్తి 
ఉన్న ఇతర యువతకు అవసరమైన మేరకు శరీర నిర్మాణ శాస్త్రాన్ని శరీర ధర్మ 
శాస్త్రాన్ని బోధించి, శిక్షణ ఇవ్వడంద్వారా వారి సేవల్ని కూడా ఉపయోగించుకొని, 
వైద్య శిబిరాలకు వచ్చిన వేలాది రోగులకు వైద్యం అందించడం జరిగింది. కొన్ని 
దీర్హకాలిక రోగాలకు మంచిగుణం కనబడడంతో, జనం ఎక్కువసంఖ్యలో వచ్చేవారు. 
చికిత్సకై వచ్చే రోగులకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిందంటే, ఆవైద్యానికి ఎంతటి 
జనాదరణ లభించినదీ అర్థమవుతుంది. అనంతరం వీరిలో ప్రతిభ చూపిన యువతకు 
హైదరాబాదు బొగ్గులకుంటలోని సారస్వత పరిషద్‌ హాలులో, ఎవరిదగ్గరా ఒక్క 
పైసా తీసుకోకుండా స్వంత కర్చుతో, ఒక నెలరోజులపాటు ఆక్యుపంక్చర్‌ పై శాస్త్రీయ 
శిక్షణ ఇచ్చి, వారికి పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైనవారికి ధ్రువపత్రాలు అందజేశారు. 
నిజాంబాద్‌ నుంచీ సాయినాథ్‌, తిరుపతి నుంచీ బాలాజీ, మెదక్‌ జిల్లా నుంచీ 
పామయ్యగారి కుమార్‌ , గుంటూరునుంచీ డా. గమనం, లక్ష్మి, శ్రీకాకుళం నుంచీ 
ఎర్రన్న పల్నాడు నుంచీ నావల్‌ కుమార్‌, నెల్లూరునుంచీ పంది వెంకయ్య, తదితర 
యువత ఎందరో ఇక్కడ శిక్షణ పొందేరు. ప్రజలకోసం పనిచేసేవారు ఒకరిని 
ఆశించే పనిలేకుండా జీవికను కొనసాగిస్తూ ఉద్యమం కోసం పని చేయాలనేది 
ఆయన ఆకాంక్ష అందుకు అనుగుణంగా వారిని ఆక్యుపంచర్‌ వైద్యులుగా తయారు 
చేశాడు. ఆనాటికి, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విప్లవకమ్యూనిష్టు పార్టీ ఉద్యమం 
ఇంకా ఊపందుకోలేదు. ఈదశలో ఆయన “సమసంగం” పేరిట కొత్త ఆలోచనకు 
పునాది వేశాడు. 


బాపట్ల జిల్లా యాజలి గ్రామంలో నావల్‌ కుమార్‌ రోగులకు వైద్యం అందిస్తూ, 
సమసంగానికి కార్యకర్తగా ఉండేవాడు. అనేకమందిఉద్యమంలో పనిచేస్తున్నవారు, 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 48 


సామాజిక కార్యకర్తలతో సహా ఈవిషయమై 1980 యాజలి గ్రామంలో చర్చలు 
జరిగెయి. మిత్రా భావాలు నచ్చడంతో, విప్లవ సోషలిష్టు భావాలు కలిగిన అంబటి 
నరసింహారావు అన్ని రకాలుగా తన మద్దతు అందించాడు. లండన్‌ లో చదివేటప్పుడయి 
అక్కడి కమ్యూనిష్టు పార్టీలో విప్లవ సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టి, బహిష్మరణకు గురయిన 
ఆయన ఇక్కడ వయోజన విద్యాశాఖ అధికారిగా పనిచేస్తూ కార్యకర్తల్ని చైతన్యవంతం 
చేసేవాడు. తనతో సంబంధమున్న వారినే కాక పల్నాడులోని దాచేపల్లినుంచీ కూడా 
కార్యకర్తల్ని సమీకరించాడు. మిత్రా ప్రవేశపెట్టిన మూసాయిదాపై చర్చ జరిగింది. 
సోషల్‌ సామ్రాజ్యవాదం, నిమగ్నత నిబద్ధత వంటి కఠినమైన పదజాలం ఏమీ లేకుండా 
సరళమైన భాషలో సమసంగం ఆశయాలు, కార్యాచరణ ముసాయిదా తయారైంది. 
ఈ ముసాయిదాలో, జనాల్ని నిత్యం ఎడ్యుకేట్‌ చేస్తూ, ప్రజల చైతన్య స్థాయి మేరకే 
ఉద్యమాలు చేయాలని, ఏరకమైన సమాజం మనం కోరుతున్నామో అనే విషయంపై 
జనాల ఆకాంక్షలు పెంచే విధంగా వారికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు. 
అందుకై, ధరల విధానం, విద్య, వైద్యం, గ్రామీణ పునర్నిర్మాణం, కుల నిర్మూలనకై 
తీసుకోవాల్సిన చర్యలవంటి అంశాలపై సహా ఏవ్యవస్థ ఎట్లా ఉండాలో ఇందులో 
స్పష్టంగా వివరించారు. “ఒక కుటుంబానికి ఒక జీవన సదుపాయం కలగజేసే 
ఆర్థిక విధానం కావాలి. ఒక కుటుంబానికి ఒక వృత్తి లేదా వ్యాపారం మాత్రమే 
ఉండాలి. జనాభాదామాషా ప్రకారం అన్ని కులాలకూ రిజర్వేషన్‌ సదుపాయం 
కల్పించాలి” వంటి అంశాలెన్నిటినో ఇందులో పొందుపరిచారు. డా.మిత్రా పని 
విధానాన్ని గురించి తెలియాలంటే, ఈ సమావేశాల సందర్భంగా జరిగిన ఒక 
సంఘటనను గుర్తు చేసుకోవాలసింది. ఆ సమావేశానికి హాజరైన యాబై, అరవై 
మందిలో ఒకరిద్దరు తప్ప అంతా మాంసాహారులే. ఒకరోజు మధ్యానం భోజనానికి 
ఘమఘమలాడే మాంసం కూర వడ్డించారు. అందరూ లొట్టలేసుకుంటూ భోజనం 
ముగించిన తర్వాత అది వేటమాంసం కాదు, దూడ మాంసం అని తెలిసి కొందరి 
ముఖాల్లో తేడాకనబడింది. ఆవిషయమై వివరిస్తూ, ప్రజల్లో పని చేసే వారి ఆహారపు 
అలవాట్లు ఎట్లా ఉండాలో చెబుతూ, తిండి విషయంలో ఉండే భ్రమల్ని తొలిగించారు. 
సమసంగంనుంచీి స్థానికంగానే కాకుండా, అనేక ఇతర రాష్ట్రాలలోని విప్లవ సంఘాలతో 
కూడా సంప్రదింపులు నెరపుతూ సంబంధంతో ఉండేవారు. అదే క్రమంలో వినోద్‌ 
మిశ్రా తదితరులు దిల్లీలో “ఇండియన్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ అనే ఐక్య ఉద్యమానికి 


44 + దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


విజయవాడకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు, (అనంతర కాలంలో ఈయన జార్జ్‌ 
ఫెర్నాండెజ్‌ స్థాపించిన సమతా పార్టీ జాతీయ అద్యక్షునిగా కూడా చేశాడు) తదితరులతో 
కలిసి సమసంగం తరపున శాయికుమార్‌ ఆధ్వర్యంలో ఒక పతినిధి బృందాన్ని 
పంపేరు. 

ఈ కృషి ఇలాకొనసాగుతుండగా, మొత్తం కార్యకలాపాల్ని సమీక్షించి, ఉద్యమాన్ని 
ముందుకు తీసుకువెళ్లడం కోసం, మెదక్‌ జిల్లా లింగంపల్లి వద్ద దాదాపు వందమంది 
కార్యకర్తలతో 1981 వేసవిలో ఒక వారం పాటు సమావేశం జరిగింది. 
ఈసమావేశానికి అక్కడికి దగ్గరే ఉన్న తెల్లాపూర్‌ సర్పంచ్‌ కుమార్‌ గౌడ్‌ అన్ని 
ఏర్పాట్లకూ బాధ్యత వహించాడు. తూర్పు గోదావరిజిల్లా కోనసీమ మలికిపురం 
నుంచీ భూపతి నారాయణ మూర్తి కేరళ రాష్ట్ర విప్లవ కమ్యూనిస్టు నాయకుడు 
వేణు, రాడికల్‌ విద్యార్ధి సంఘ నాయకుడు జయకుమార్‌, గమనం, విజయవాడనుంచీ 
మాజీ నక్సలైట్‌ నాయకుడు కళ్యాణకృష్ణ, గూడూరుకు చెందిన కోవెన (కోసూరి 
వెంకట నరసింహారావు), నెల్లూరినుంచీ ఇరగనబోయిన (శ్రీనివాసరావు, 
మదనపల్లినుంచీ యమలా సుదర్శనం వంటి ఉద్దండులే కాక, తమిళనాడు నుంచీ 
ఒక ప్రతినిధి బృందం, అసలుపేర్లు ప్రకటించని కొందరు స్థానిక, రాష్ట్రేతర 
నాయకులుకూడా ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈసమావేశపు తరగతులు, చర్చల్లో 
భాగంగా జాతుల పోరాటాల్ని గురించి వచ్చిన చర్చలలో భాగంగా తెలుగు నేలపై 
జాతీయ ఉద్యమం కావాలనే చర్చ వచ్చింది. ఈ విషయమై భూపతి నారాయణ 
మూర్తి మాట్లాడుతూ, తెలుగు గడ్డపై ఉన్న అపారసంపద, గుజరాతీ మార్వాడీ సేట్ల 
ఆధిపత్యం, దోపిడి గురించి ఉత్తేజకరంగా ప్రసంగించారు. అనంతరం మిత్రా 
అధ్యక్షతన, భూపతి నారాయణ మూర్తి (ప్రధాన కార్యదర్శి గా, తెలుగుజాతి 
స్వయంనిర్ణయాధికార సాధనకోసం 'తెలుగుజాతి విముక్తిసంఘం” ఏర్పడింది. 

తెలుగు జాతి విముక్తి సంఘం తొలి మహాసభ 1982 లో నెల్లూరు 
కళ్యాణమంటపంలో జరిగింది. అనేకమంది ముఖ్యులతోబాటు ప్రముఖ కవి నగ్నముని 
కూడా నెల్లూరు సభలో ప్రసంగించాడు. అక్కడి ఏర్పాట్లన్నీఇరగనబోయిన శ్రీనివాసరావు 
ఆధ్వర్యంలో జరిగెయి. నెల్లూరు కబాడీపేట, మూలాపేట, కావలి, గూడూరు, తదితర 
ప్రాంతాలనుంచీ పెద్దసంఖ్యలో ఉద్యమకారులు ఈ మహాసభకు హాజరయారు. 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 45 


ఈసభను భగ్నం చేయడానికి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలనుంచీ బిజేపి శ్రేణులు 
పెద్దఎత్తున తరలివచ్చినా, వారి ప్రయత్నాల్ని వమ్ముచేసి, ఆసభను విజయవంతంగా 
నిర్వర్తించారు. నెల్లూరు సభ అనంతరం రాజోలులో భూపతి నారాయణమూర్తి 
అధ్యక్షతన (బ్రహ్మాండమైన ఊరేగింపు, బహిరంగ సభ జరిగెయి. ఈ సభల్లో ప్రమీలా 
సిస్టర్స్‌ వారి జముకుల కథ ప్రదర్శనలు విశేషంగా జనాల్ని ఆకర్షించాయి. అనంతరం 
అనేక పట్టణాలలో తెలుగుజాతి విముక్తి సంఘం బహిరంగ సభలు నిర్వర్తించింది. 
తమిళనాడులో పెద్ద నాయకుడు నెడుమారన్‌ వంటి వారితో కలిసి ' ఒక భాషాజాతికొక 
రాష్ట్రం- ప్రతిభాషాజాతికీ స్వయం నిర్ణయాధికారం” అనే నినాదంతో ఏర్పాటు చేసిన 
బహిరంగ సభల్లో డా. మిత్రా, ఇరగన బోయిన శ్రీనివాస్‌ లు పాల్గొన్నారు. 
తమిళనాడులోని తంజావూరులో, “తమిళ దేశిఇయక్కం” ఏర్పాటు చేసిన సభలో 
ఉద్వేగపూరిత ప్రసంగం చేసినందుకు అక్కడి ప్రభుత్వం ఈయనను అరష్టు చేసి 
జైలులో ఉంచింది. తమిళనాడు ప్రభుత్వం వీరిపై వేసిన కేసు తేలేవరకూ ఆరాష్టంలోకి 
ప్రవేశించ వద్దనే షరతుతో బెయిలు మంజూరు చేసి, రాష్ట బహిష్కరణ శిక్ష విధించింది. 
ప్రజాస్వామ్యవాది ఐన మిత్రాను చిత్తూరు జిల్లాలో పీలేరు, కాళహస్తి పట్టణాలలో 
జరిగిన బహిరంగసభల అనంతరం ఆయనపై పీలేరు కుట్రకేసు, కాళహస్తి కు ట్రకేసు 
బనాయించి, 1984 నుంచీ 1990 వరకూ అనేకసార్లు జైలుకు పంపి వేధించారు. 

జాతిని నిర్వచిన్తూ, “అనాదిగా ఒకే గడ్డపై, ఒకే భాషతో జీవన 
సంబంధాలేర్చరచుకొని , ఒక మానసిక అవగాహన కట్టుబాట్లతో జీవించే 
ప్రజాసమూహాన్నే జాతిగా పిలవాలన్నాడు. ప్రపంచంలోతొలుతగా, భాషకొక జాతి, 
జాతికొక దేశంగా అన్ని దేశాలూ ఏర్పడ్డాయి. సామ్రాజ్యవాద దేశాల విస్తరణ కాంక్ష 
వల్ల ఈ ఏర్పాటు విచ్చిన్నమైంది. ప్రపంచంలో చాలాచోట్ల జాతుల అణచివేత 
సాగుతోంది. పాకిస్తాన్‌ ఉమ్మడి జాతుల ఇస్లాం రూపమని పైకి చెబుతున్నా అక్కడ 
పంజాబు దొరల నియంతృత్వం నడుస్తున్నది. కుర్చూ జాతినెత్తిన ఇరాక్‌ అరబ్‌ జాతి 
పెత్తనం నడుస్తోంది. టిబెట్‌ జాతిపై చైనా ఆగడాలు సాగుతూనే ఉన్నయ్‌. ఈశాన్య 
రాష్టాల జాతి విముక్తి పోరాటాలు సాగుతున్నాయి. ప్రధాన మంత్రిగా ఎవరున్నా 
హిందీ వారి ఆధిపత్యమే భారత ఉపఖండమంతా వ్యాపించింది. సినిమా ప్రముఖుల 
నుంచీ, కాంట్రాక్టర్ల నుంచీ, అధిక ధరలనుంచీ, తెలుగుజాతి విముక్తి కావాలంటే, 
భారత సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదాల్నుంచీ తెలుగుజాతి ముందుగా 


46 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


బయట పడాలని పిలుపినిచ్చాడు. కాళ్ళీర్‌ కు ఉన్నట్లే తెలుగు రాష్ట్రానికి కూడా 370 
అధికరణం వర్తింపజేయాలని కోరేడు. ఇలాజరిగితే, జనాభారీత్యా, వనరులరీత్యా 
ప్రపంచంలోని పద్నాలుగు అ(గ్రరాజ్యాలలో ఒకటిగా తెలుగు నేల కూడా 
విలసిల్లగలదని చెప్పేడు. భారదేశ సమైక్యత అంటే కేంద్రానికి అవసరమైన పరిమిత 
అధికారాలు మాత్రమే ఉండే విధంగా స్వతంత్ర్య జాతులు ఐచ్చికంగా ఉందే సమాఖ్య 
రూపమేనని చెప్పేడు. 

ఆరిస్ట్‌ మోహన్‌ బొమ్మలతో, కవి నగ్నముని విశ్లేషణలతో మిత్రా రచించిన 
'తెలుగుస్తాన్‌ కవితా సంపుటిని వెలువరించారు. ఈపుస్తకం ఆవిష్కరణ సభలో నాటి 
వార్త దినపత్రిక సంపాదకులు (శ్రీరామచంద్రమూర్తి ప్రధాన వక్తగా, నగ్నముని, 
గుర్రంకొండ శ్రీకాంత్‌, అనిసెట్టి శాయికుమార్‌ వ్యక్తలుగా పాల్గొన్నారు. రాష్ట్రాల 
స్వయంనిర్ణయాధికారంకోసం, “తెలుగుస్తాన్‌ “ అనే మాస పత్రికను, “బలహీన 
వర్గాలకు రాజ్యాధికారం” అనే నినాదంతో “ప్రజాధికారం” అనే మాస పత్రికనూ 
స్థాపించారు 

తేజావిసం (తెలుగుజాతి విముక్తి సంఘం) కార్యకలాపాలు ఒకవైపు సాగిస్తూనే, 
ఆకురాతి మురళీ కృష్ణ , పామయ్యగారి కుమార్‌, జానా నాగేశ్వర రావు, ఇరగన 
బోయిన శ్రీనివాసరావు, అంబటి నరసింహారావు, యమలాసుదర్శనం వంటివారితో 
కలిసి బలహీన వర్గాలకు రాజకీయఅధికారం కావాలనే మరో ఉద్యమం లేవదీశాడు. 
ఇందుకై మిత్రా సంపాదకునిగా ఉన్న ప్రజాధికారం, తెలుగుస్తాన్‌ పత్రికలతో బాటు 
యమలా సుదర్శనం సంపాదకత్వంలో 'దళితశంఖారావం'” పత్రిక కూడా మొదలైంది. 
అనంతరం బలహీన వర్గాల పార్టీని ప్రారంభించారు. విద్యా ఉద్యోగాలతోబాటు 
రాజకీయాల్లో సైతం వారివారి జనాభా శాతాన్ని బట్టి, మహిళలతో సహా రిజర్వేషన్‌ 
లు కల్పించాలని తెలుగునాట తొలిసారిప్రకటించాడు. దీనివల్ల నాలుగైదు శాతానికి 
మించని ఆధిపత్య కులాల వారి ప్రాతినిధ్యం పరిమితమై, రిజర్వేషన్ల స్వభావంలో 
మార్చు రావడమే కాకుండా, రిజర్వేషన్ల ప్రాతిపదికన వైషమ్యాలకు తావులేని పరిష్కారం 
లభిస్తుందని చెప్పేడు. అనంతర కాలంలో విప్లవ రాజకీయాలనుంచీ బయటకు 
వచ్చిన బి. ఎస్‌. రాములు, ఉసా, మారోజు వీరన్న వంటివారెందరో ఇదే నినాదాన్ని 
అందుకున్నారు. మిత్రాగారి బలహీన వర్గాలపార్టీలో భాగస్వామ్యం కావడానికి ఈ 
పార్టీలోని ఇతరకులాల నాయకులు తమ తమ కులాలకు చెందినవారినందరినీ 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 47 


ఏకం చేసి, ఉమ్మడి రాష్ట్రవ్యాపితంగా ఆయాకులసంఘ విభాగాలను ఏర్పాటు 
చేసేందుకు పిలుపు ఇచ్చాడు. అందులో భాగంగా, తెలగ, తెలగ ఉప కులాలైన 
బలిజ, కాపు, ఒంటరి, తూర్పు చాళుక్య కాపు, హజారీ, ఎల్లాపీ, తూర్పుకాపు, 
మున్నూరుకాపు, గాజుల బలిజ వంటి కులాల్ని ఏకంచేసేందుకు తెలగ మహాసభను 
స్తాపించాడు. వంగవీటి రంగా హత్యానంతరం విజయవాడలో జరిగిన కాపునాడు 
సభకు జంట నగరాలనుంచీ వందలాదిమందిని తరలించే కృషి చేశాడు. తెలగ 
మహాసభ తరపున నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న మంత్రి డి. శ్రీనివాస్‌ ముఖ్య 
అతిధిగా సికిందరాబాద్‌ కీస్‌ హైస్కూల్‌ లో, రాష్టం నలుమూలాలనుంచీ వచ్చిన 
దాదాపు లక్షమందితో బహిరంగ సభ జరిగింది. తర్వాత రవీంద్రభారతిలో దాసరి 
నారాయణరావు ముఖ్య అతిధిగా మరో సభ జరిగింది. ఈ సభల స్ఫూర్తితోరాష్ట 
వ్యాపితంగా ముత్యాల ్రీనివాసరావు, వంగవీటి చలపతిరావు, జానా నాగేశ్వరరావు, 
తదితరులతో కలిసి పర్యటించారు. హైదరాబాద్‌ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో 
ఉన్న తెలగ ఉపకులాలవారిని ఐక్యం చేసి, లకడీకాపూల్‌ వద్ద నాగేశ్వరరావుగారి 
సాయిరాం ప్రింటింగ్‌ ప్రెస్‌ వద్ద ఒకలఅద్దె భవనంలో ఉమ్మడి వేదికను ఏర్పాటు 
చేసేడు. దీనికి కటారి అప్పారావు, మాధవరావు, సిద్ధయ్య నాయుడు, ఏనుగు శివాజీ 
వంటి సీనియర్లు నాయకత్వం వహించారు. తెలగ ఉపకులాల వారందరికీ బిసీ 
రిజర్వేషన్‌ ఇవ్వాలని పుట్టుస్వామి కమిషన్‌ ముందు విచారణ సాగిన ప్రతిచోటా తన 
గళం వినిపించాడు. ఆయన గొప్ప తాత్విక దృక్పధం ఉన్న వాడు. 


వైద్యునిగా మిత్రా సేవలు. 

హోమియో వైద్యవిధానంపై ఆయనకు మంచి పట్టుండేది. చాలామంది 
హోమియో వైద్యులలాగా ఆయనెప్పుడూ తనవద్దకు వచ్చే రోగులకు ఏనాడూ ఆలోపతీ 
వైద్యం చేయలేదు. అవసరమైనప్పుడు ఆలోపతి వైద్యులని సంప్రదించమని తానే 
సలహా ఇచ్చేవాడు. చాలామంది మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ లు ఆయనవద్దకు వచ్చి 
తమ ఉత్పత్తుల శాంపిల్స్‌ ఉచితంగా ఇచ్చి, కమీషన్‌ ఇస్తామనేవారు కానీ ఆయన 
వాటిని నిర్ద్వందంగా తిరస్మరించేవాడు. ఎంతటివారైనా ఆయన క్లినిక్‌ వద్దకు 
రావలసిందేకానీ, ఆయన ఎప్పుడూ ఎవరి ఇళ్లకూ వెళ్ళేవాడుకాడు. ఒకసారి అక్కినేని 
నాగేశ్వరరావు వారి (శ్రీమతిని చూడడానికి రావలసిందిగా కోరుతూ, కారుతో [డ్రైవర్ని 
పంపేడు. దీన్ని తిరస్మరించి, వైద్యం అవసరమైతే తన క్లినిక్‌ వద్దకే రావాలని మర్యాదగా 
చెప్పి పంపేడు. చాలామంది సెలబ్రిటీలు ఆయనవద్దకే వచ్చేవాళ్ళు. 


48 + దా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


భారతదేశానికి అవ్పటి శాస్త సాంకేతిక నలవోదారుగా ఉన్న 
డా. అరుణాచలంతో మంచి స్నేహం ఉండేది. వీరిద్దరూ కలిసి అప్పటి సెంటర్‌ ఫర్‌ 
సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంస్థకు సంచాలకులుగా ఉన్న డా. భార్గవను 
కలవడానికి వెళ్ళినపుడు వారితోబాటు వెళ్ళిన నాకు, మధ్యవర్తిగా డా. అరుణాచలం 
ఉండగా, హోమియోను అశాస్త్రీయ వైద్యవిధానంగా భావించి వ్యతిరేకించే భార్గవకు, 
మిత్రాకూ మధ్య జరిగిన సంభాషణ వినే అవకాశం లభించింది. ఒక నిర్ణయం 
రాకపోయినా మిత్రా ఆయనతో చాలా ప్రతిభావంతంగా వాదించి హోమియోను 
సమర్థించిన తీరు చాలా గొప్పగా వుంది. 


హోమియోలోనే కాకుండా ఆయుర్వేదం, పసరువైద్యం, మూలికామొక్కల 
పనితీరుపై ఆయనకు గొప్ప అవగాహన ఉండేది. ఎంతో సన్నిహితులకు మాత్రం 
ఆయన ఆవైద్యాన్ని ఉపయోగించేవాడు. ఆక్యుపంక్చర్‌ విధానంతోసహా ప్రతివైద్యానికీ 
ఉన్న పరిమితులపై ఆయనకి స్పష్టమైన అవగాహన ఉండేది. ఆయన వైద్యం కేంద్రంగా 
రోగి ఉండకూడదని, రోగి కేంద్రంగా వైద్య విధానం ఉండాలనీ చెప్పేవాడు. ఈభావనను 
సాకారం చేయడానికి హైదరాబాద్‌ లో ట్రిమ్‌ (ట్రస్ట్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడిసిన్‌) అనే 
సంస్థను ఒకదాన్ని స్థాపించి, ప్రభుత్వ సహాయాయానికై అర్థించాడు. రోగికి 
ఏవిధానంలో స్వస్థత లభిస్తుందో, ఆవైద్య విధానాన్ని అవలంబించడం, అవసరమైతే 
ఒకే సారి భిన్న వైద్య విధానాలు ఉపయోగించి రోగికి నయం చేయడం ఈవిధానం 
ముఖ్యోద్దేశం. శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్తాలని ఆక్యుపంక్చర్‌ వైద్య 
విధానానికి అనుగుణంగా, చిత్రాలతోనవో రాశాడు. ఆపుస్తకాల్లో కొన్ని 
ఇంకాముద్రించాల్సివుంది. అవి మిత్రా వద్ద ఆక్యుపంచర్‌ కూడా నేర్చుకున్న 
చిత్తూరులోని డా. బాలాజీ వద్ద ఉన్నట్లు తెలిసింది. 


హేతువాద ఉద్యమకారుడు. 
మిత్రా ఒక్క రాజకీయ రంగంలో మాత్రమే పని చేయలేదు. చిన్నతనంనుంచీ 
నాస్తిక హేతువాదాలను ప్రచారం చేయడంలో ఎంతో ముందుండేవాడు. అడవులలో 
చెంచు, కోయ, గోండు తదితర గిరిజనులతో మమేకమై తిరిగేవాడు. వారి వైద్య 
విధానాన్ని జెపోసన పట్టేడు. యోగులు, సిద్దులు వంటి వారితో కలిసి పంచ మకారాల 
సాధన, యోగా సాధనా చేశాడు. యోగాలో ఏమాయ, మంత్రమూ లేదని, అది 
శరీరంపై నియంత్రణ సాధించే అవకాశమున్న ఒక వ్యాయామం వంటిదేననీ తేల్చి 
చెప్పేడు. ఆయన యోగాద్వారా నేర్చుకున్న అభ్యాసంతో స్వయంగా చెవులు కదిపి 
డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 49 


చూపించేవాడు. యువకునిగా ఉండగా, సత్యసాయిబాబా బండారం బయట పెట్టడానికి 
పుట్టపర్తిలో కొన్నాళ్ళు గడిపి, అక్కడ జరిగే మోసాలపై ఒక పుస్తకం రాశాడు. 'దేవుళ్ళారా! 
మీపేరెమిటి?” శీర్షికతో, నాస్తిక సామాజిక తత్వాలని కలగలిపి ఒక పుస్తకం రాశాడు. 
ఇంకాకొన్ని నాటికలు, కథానికలు సైతం రాశాడు. ఆయన మంగళగిరిలోని చార్వాక 
ఆశ్రమం రామకృష్ణ గారు నిర్వహించే అధ్యాయన తరగతులకు హాజరై పాఠాలు 
చెప్పేవాడు. అంబటి నరసింహారావుగారు పల్నాడు, బాపట్ల ప్రాంతాలనుంచీ కనీసం 
పాతిక ముప్పై మందికి తగ్గకుండా వయోజనవిద్యా కార్యకర్తలనీ, తను సమాయత్తం 
చేసిన ఇతర యువతను, అన్ని కర్చులూ తానే భరించి, ఈసమావేశాలకు 
తరలించేవాడు. ఇందులో కొందరు యువతులు కూడా ఉండేవారు. వీరందరికీ 
మిత్రాగారు రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేవాడు. తర్వాతికాలంలో వీరిలో కొందరు 
ఆక్యుపంక్చర్‌ వైద్యం కూడా నేర్చుకున్నారు. గోరాగారి ఆధ్వర్యంలో నడిచే నాస్తిక 
కేంద్రంతో కూడా మిత్రాగారికి సత్సంబంధాలుండేవి. మిత్ర అధ్యక్షతన, సూర్యాపేటకు 
చెందిన గాజవెల్లి నరసయ్య, చిరాకీ(చిర్రావురు రామకిష్టయ్య), శాయికుమార్‌ 
తదితరులతో కలిసి తెలంగాణ నాస్తిక సంఘం రిజిస్టర్‌ చేశారు. 

కొన్ని దశాబ్దాల క్రితం సూర్యాపేటలో ప్రజలనుంచీ వసూలు చేసిన సొమ్ముతో 
సుమారు రెండెకరాలకుపైగా స్థలం కొని, కానా (కానూరి నారాయణ) అనే వ్యక్తి 
ఆధ్వర్యంలో నాస్తిక, హేతువాద కార్యకలాపాల నిర్వహణకై ఉంచారు. రెండుమూడు 
దశాబ్దాల కాలంపాటు అక్కడ నాస్తిక కేంద్రం నడిచింది. ఈ కానా క్రమంగా 
అక్కడ నాస్తిక కార్యకలాపాలు తగ్గించి, ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మంచి సెంటర్లో 
ఉన్న ఆభూమిని రియలెస్టేట్‌ చేసే వారికి అమ్ముకున్నాడు. ఈదుశ్చర్యను వ్యతిరేకించిన 
మిత్రా ఆవిషయమై తెలంగాణ నాస్తిక సంఘం తరపున కోర్టులో కేసు వేశాడు. 
సూర్యాపేట వర్తకనంథుం హాలులో బహిరంగ సమావేశాలు జరిపి జన 
చైతన్యంకల్పించాడు. అనేక హేతువాద, నాస్తిక మహాసభల్లో ఉత్తేజకరమైన, 
మేథోవంతమైన ఉపన్యాసాలిచ్చాడు. ఆయన రచనలలో నాస్తిక భావాల్ని, సోషలిష్టు 
భావాల్నీ మిళితం చేయడాన్ని విమర్శిస్తూ, రంగనాయకమ్మ 'నీడతో యుద్ధం” అనే 
పుస్తకం రాసింది. నాస్తిక, సామాజిక న్యాయ అంశాలతో ఈయన ఆధ్వర్యంలో 
“ప్రజాపక్షం? అనే పక్ష పత్రిక నడిచింది. దీనికి ప్రముఖ కమ్యూనిస్టు రచయిత, 
సినీరచయిత బొల్లిముంత శివరామకృష్ణ సంపాదకునిగా, సోవియట్‌ భూమి మాసపత్రిక 
మాజీ ఎడిటర్‌ గుర్రంకొండ (ీకాంత్‌ సహాసంపాదకులుగా పని చేశారు. 


50 + డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


కుటుంబం 

ఆయన ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయిని కుసుమ గార్ని హేతువాద పద్ధతిలో 
వివాహమాదేడు. ఉద్యమ వ్యవహారాలలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు పొడచూపడంతో 
ప్రజాస్వామ్య బద్ధంగా విడిపోయారు. అనంతరం ఆమె చెల్లెలు లక్ష్మీ గార్ని వివాహం 
చేసుకున్నాడు. మొదటి భార్యకు రాహుల్‌ మిత్రా, వహ్నిమిత్రా అనే అమ్మాయి, అబ్బాయి. 
వీరిద్దరూ అమెరికాలో నివసిస్తున్నారు. లక్ష్మిగారికి చార్వాకమిత్ర అనే అబ్బాయి, 
జ్వాలా మిత్రా అనే అమ్మాయి కలిగేరు. రాహుల్‌ మిత్రా, వహ్ని మిత్రా అమెరికాలో 
ఉంటుండగా, చార్వాకమిత్ర, హైదరాబాద్‌ లో కాంట్రాక్టులు చేస్తున్నాడు. జ్వాలామిత్రా 
దుబాయ్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగంలో ఉంది. 

ఇన్ని పనులు పెట్టుకొని అవిశ్రాంతంగా కృషిచేసే ఆయన తన డెబ్బయ్యారో 
ఏట (2005లో ) అల్జీమర్స్‌ వ్యాధికి గురయేడు. ఆస్థితిలో ఆయన భార్య లక్ష్మి 
కన్నతల్లిలా సేవలందించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన 2007 ఏప్రిల్‌ 
13 న తన ఆశలు, ఆశయాల్ని మనముందుంచి తన డెబ్బై ఏళ్ల జీవితానికి స్వస్తి 
చెప్పి, తనువు చాలించాడు. ఏప్రియల్‌ 22 న అనిసెట్టి శాయికుమార్‌ అధ్యక్షతన 
జరిగిన సంతాప సభలో పౌరహక్కుల సంఘంనాయకుడు కె జి కన్నబీరన్‌, 
ఉపాధ్యాయ నాయకుడు మార్చు బాలకృష్ణమ్మ, భూపతి నారాయణ మూర్తి, నగ్నముని, 
జ్వాలాముఖి, యమలా సుదర్శన్‌, అంబటి నరసింహారావు, పామయ్యగారి కుమార్‌, 
డా. జయకుమార్‌, గంజి సత్తయ్య వంటి పెద్దలెందరో పాల్గొని నివాళులు అర్పించారు. 


జనాంతికం. బాపట్ల, పొన్నూర్లలో ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌ స్థాయి 
చిరుద్యోగంలో ఉండగా అన్న అంబటి నరసింహారావుతో కలిసి, పనిచేసేవాడిని. 
వయోజన విద్యా వాలంటీర్లకు రిసోర్స్‌ పర్సన్‌ గా క్లాసులు తీసుకోవడమే కాక, 
ఆయనతో కలిసి సమసంగం కార్యకలాపాలలో పాల్గొనవాడిని. నెల్లూరికి బదిలీ 
అయినతర్వాత అక్కడ తేజావిసం కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇరగనబోయిన శ్రీనివాస్‌ 
తోబాటు, అక్కడే ముద్రితమయే ప్రజాధికారం, తెలుగుస్తాన్‌ పత్రికల ప్రూఫ్‌ రీడింగ్‌ 
తో సహా ఎడిటోరియల్‌ బాధ్యతలు చూసేవాడిని. అటుతర్వాత సర్వీస్‌ కమిషన్‌ 
నిర్వహించే గ్రూప్‌-2 లో ఉత్తీర్ణత సాధించి, 1984 లో హైదరాబాద్‌ కు శాశ్వితంగా 
తరలి రావడంతో, దాదాపు ప్రతిరోజూ ఆయన్ని కలుస్తుందే వాడిని. ప్రభుత్వ 
ఉద్యోగిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలులేదు కాబట్టి, నాపాత్ర 
ఎప్పుడూ బయటికి వెళ్లడయేది కాదు. కాళోజీ, సురమౌళి, గద్దర్‌, కొల్లా వెంకయ్య, 


డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం + 51 


కన్నాబిరాన్‌, పాత్రికేయుడు చలసాని ప్రసాద్‌, సినీనటుడు నూతన ప్రసాద్‌, ఆర్టిస్ట్‌ 
తాడి మోహన్‌, కవులు నగ్నముని, శివారెడ్డి, జ్వాలాముఖి, గజ్జెల మల్లారెడ్డి వంటి 
ఎందరో లబ్ద ప్రతిష్టులు అక్కడ కొలువుదీరేవారు. వీరిలో ఎక్కువమందితో వ్యక్తిగత 
పరిచయం అక్కదే జరిగింది. కారంచేడు సంఘటన జరగడానికి కొద్దికాలం ముందే 
గుంటూరులో నా అధ్యక్షతన జరిగిన ఆదర్శ వివాహంలో వక్తలుగా వచ్చిన మిత్రా, 
కత్తిపద్మారావులమధ్య పెద్ద గొడవ జరిగింది. నేను హైదరాబాదు రాగానే, నగరంలో 
హేతువాద సంఘం శాఖను ఏర్పాటు చేయమని కోరేడు. నాకు నగరం కొత్తకాబట్టి 
మిత్రాగారిని సహాయం అర్థించాను. ఆయన పద్మారావుతో ఉన్న విభేధాలు పక్కనపెట్టి, 
బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం సమావేశం 
నిర్వహించడానికి తన సహాయ సహకారాలు అందించాడు. ఈ సభలోనే పోస్టల్‌ 
డిపార్ట్మెంట్‌ సుబ్బారావు అధ్యక్షునిగా, ఇసనాక మురళీధర్‌ కార్యదర్శిగా జంటనగరాల 
హేతువాద సంఘం ఏర్చడింది. అనంతరం తన బాల్యమిత్రుడు శివసాగర్‌ ను బహిరంగ 
పరిచి ఆయనపై కేసులు లేకుండా చూడడానికి హోమ్‌ శాఖలో అత్యున్నత అధికారిగా 
ఉన్న ఆర్కే రాగాల, ఇతరుల్ని కలవడానికి నేను మిత్రగారితో సహాయకునిగా వెళ్ళేను. 
ఫలితంగా, హైదరాబాద్‌లోని అంబర్‌పేట రాణాప్రతాప్‌ హాలులో విప్లవ రచయితల 
సంఘం ద్విదశాబ్చి సభలలో కేజీ సత్యమూర్తి అజ్ఞాతం వీడి ప్రత్యక్షమయ్యాడు. 
ప్రభుత్వం ఆయనపై ఏ కేసూ పెట్టలేదు. 


_హెదరావాదులో 1986 ఆ 


ఆమోదించిన తిర్మా 
ధికారంక సం 


-- బలహీనవర్గాలకు రాజ్యాం 


We... న్న 
— భరతఖండంలోఉిన్న ప్ర 


-- నూతన సావూజ్యవాద శక్తిగా 


భారత ప్రభుత్వం పరిణామంపై వివరణ. 


జ 
 తెలుగుస్తాన్‌ (ప్రచురణలు, హైదరాబాదు 


52 4+ డా. గురుకుల మిత్ర - జీవితం, కృషి ఆచరణ వ్యాస సంకలనం 


